భక్త కవయిత్రి 
తరిగొండ వెంగమాంబ 


బుఠఖ్జి కథ 


సాధారణ సంపాదకులు 
బి.యస్‌. రెడ్డి (భూమన్‌) 
సంచాలకులు, తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్టు, 
“శ్వేత , తితి.దే. తిరుపతి. 





విద్వాన్‌. జి. సుబ్రహ్మణ్య శాస్త్రి 


పచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవసానములు, తిరుపతి. 
ఖు 


81డషికగ గడ ి7౧1 74216011 రిగ 511 64% గరగ 
(90౮౧గ| (౧414) 


౪16౪3౧ 6. 500/[20[౧2౧౫/౭ 582956/ 


11.0. ౧611910645 ౧౪౮౦1|102610౧5 561169 0౫20 


(||| ౧1౦౧౮6 ౧656౧/6౮ 
౯156౬6160౧: 2009 
6౦౧165 : 1000 


౧0115౧66 0౫ 

1.45. కగ50౧8 ౧8౦, 1.4.5.. 
6౫46669676 ౦గ|౧6% 

1 40%312 11060౧26 06౪250)20౧8౧౩, 
10640261 -517 501 


0.1.౧. 5౪6౬౯14 1.1.0. 11౧40361. 


౧7౧౧6౮6 26 


10640%02813 11౧40836 ౦౪౪౭96౧2 ౧౭౧౫5, ౧౧౪౭55. 
0086. 


శీవివాసో విజయతే 


ముందుమాట 
ఐ.వై. ఆర్‌.కృష్ణారావు, ఐ.ఏ.యస్‌., 27-06-2009 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, 
తిరుపతి. 


కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రశస్తి వహించిన తిరుమల వేంకటేశ్వరుని 
భక్త బృందంలో ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకత! ఆ ప్రత్యేకత ఆ యా భక్తవర్యులు 
శ్రీ స్వామివారిని ఆరాధించటంలో అనుసరించిన మార్గాల ద్వారా లోకానికి 
వెల్లడవుతూ వుంటుంది. 


అలాంటి భక్తవరేణ్యులలో అగ్రగణ్యురాలు, శ్రీనివాసుని ఆంతరంగిక 
భక్తశిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. పరమయోగిని (1/0%జ] 
52100 గా, భక్త కవయిత్రిగా విలసిల్లిన ఈ సాహితీమూర్తి విశిష్టతను 
గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఆమె పేరిట ఒక 
వాబ్మయ పీఠాన్ని రెండేళ్లకిందట “శ్వేత” భవనంలో నెలకొల్పింది. 


“తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్టు” - అనే పేరుతో ఎర్చడిన 
ఈ వాబ్మయ పీఠం కేవలం రెండు సంవత్సరాల కాలపరిమితిలోనే 
ప్రశంసింపదగ్గ ప్రగతిని సాధించడం ముదావహమైన సంగతి! 


ఈ వాజ్మయ ప్రాజెక్టు భక్త కవయిత్రి 22 రచనలను ప్రచురించి 
వుండటం, అలాగే ఈ కవయిత్రి భక్తిరస భరిత గేయాలతో కూడిన 12 
ఆడియో సి.డి.లను విడుదల చేయటం అభినందనీయం! అదే విధంగా 
ఈ మహాకవయిత్రి జయంతి, వర్ధంతి - ఉత్సవాలను, ఆంధ్రదేశంలోని 
తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, 
విజయవాడలాంటి అనేక ముఖ్య నగరాలలో సాహితీ సదస్సులు, 
సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం నిజంగా 
ఆహ్లాదకరమైన సమాచారం! 


అపూర్వమైన ఈ వాబ్మయ ప్రగతికంతటికి మూల కారణమైన పెక 
వ్యక్తి తి.తి.దే. శ్వేత సంస్థ సంచాలకులు ఈ వాబ్బ్మయ (ప్రాజెక్టు డైరెక్టరు-అయిన 


గై/ 


సుగ్గహీత నామధేయులు శ్రీ భూమన్‌ గారు. వారి కార్యదీక్షాదక్షతను నేను 
ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 

ఈ ప్రాజెక్టు మాతృత్తీ తరిగొండ వెంగమాంబ 192వ వర్ధంతి ఉత్సవ 
సందర్భంగా ఈ క్రింది మూడు విశిష్ట గ్రంథాలను వెలువరిస్తున్నది:- 


1) శివ నాటకము (యక్షగానము) - మాతృశ్రీ తరిగొండ 
వెంగమాంబ 
2) భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ (బుజ్జికథ)- 
విద్వాన్‌ జి. సుబహ్మణ్యశాస్త్రి 
3) వెంగమ్మ (జీవిత నంగవాము) - ఆండ్ర శేషగిరిరావు 


తరిగొండ వెంగమాంబ కృతులనన్నింటిని పరిష్కరించటంలో 
అనుభవం గడించిన ఈ వాజ్మయ ప్రాజెక్స పరిష్కర్త ఆచార్య 
కె.జె.కృష్ణమూర్తిగారు 73 ఏండ్లు మీరిన వయస్సులో అముద్రితమైన, 
అపూర్వమైన ఈ శివ నాటక యక్షగానాన్ని అనేక వాతప్రతుల సాహాయ్యంతో 
ప్రశంసనీయమైన రీతిలో పరిష్కరించి, సాహితీ ప్రియులకు, భక్త జనావళికి 
అందజేస్తున్నందులకు చాలా సంతోషంగా వుంది. 


అలభ్యమైన ఈ కవయిత్రి రచనలను కూడా ఇలాగే సేకరించి, 
ఆచార్య కి.జె.కృష్ణమూర్తిగారు చక్కగా పరిష్కరించి ప్రచురింపగలరని 
ఆశంసిస్తున్నాను. 


మునుపటి వుస్తకాల మాదిరిగానే శివ నాటకం మొదలైన 
ఈ మూడు ప్రచురణలను సహృదయులైన పాఠకావళి సమాదరిస్తారని 
నా నమ్మకం. 


ఈ రచనలు సహృదయులైన పాఠకుల హృదయాల్లో ఆనందాన్నీ, 
'ఆనందనిలయుని యెడల భక్తి ప్రపత్తులనూ పెంపొందింప గలవని 


మా అశయం. (ఏ 
న. 


“౮ €' 
ఐ.వై.ఆరోల + ఐ.ఏ.యస్‌.,, 


“భూమన్‌” 03-06-2009 
సంచాలకులు, 

తరిగొండ వెంగమాంబ వాబ్మయ ప్రాజెక్టు, 

“శ్వేత తి.తి.దేవస్థానమలు, 


తిరుపతి. 

ఆంధ్రవాబ్యయం బహుముఖీనంగా సాగి విస్తరించిన ఒక 
క్షీరసాగరం. ఇందులో అనేకానేక అనర్ధ రత్న మణిమాణిక్యాలు. 
వాటి నేర్చి కూర్చి ఒక పచ్చల మణిహారంలా సకల ప్రజలకు 
అందించాలనేది ఒక సత్సంకల్పం. 


ఆ సంకల్పానుసారంగా తిరుమల తిరుపతి దేవస్థానముల 
ఆధ్వర్యంలో “శ్వేత లో ఆవిర్భవించినదే “తరిగొండ వెంగమాంబ 
వాజ్మయ పరిశోధన (ప్రాజెక్టు . 


ఈ ప్రణాళికోద్దేశాల్లో మరుగున పడిన అ భక్త కవయిత్రి 
రచన లన్నింటినీ సేకరించి, పరిశోధించి, పరిష్కరించి ప్రజలకంద 
చేయటం మొదటిది. ఈ అంశం సర్వదిగ్విజయంగా సాగుతూ 
వుండడం ముదావహం! 


ఆ ఆధ్యాత్మిక కవయిత్రి పై ఆయా ప్రక్రియల్లో ఇతరులు 
రచించిన రచనా విశేషాలను ముద్రించి ప్రజల కందివ్వాలను 
కోవటం రెండవది. 


ఛి 


ఆ ప్రయత్తంలో కొన్ని రచనలు అంటే 'నవల, జీవిత సంగ్రహం, 
నాటకం - ఇత్యాదులు ఇదివరకే ప్రచురితమయ్యాయి. అలాంటి 
వాటిల్లో తెలుగునాట సామాన్యజనులకు కూడా అందుబాటులోని 
ప్రక్రియ “బుజ్జకథ 

ఈ భక్తకవయిత్రి జీవితం “బుజ్జకథ రూపంలో వుంటే 
బాగుంటుందికదా! - అని సంకల్పించటం; దానిని ఆచరణలో 
పెట్టేందుకు శ్రీ జి. సుబహ్మణ్యశాస్త్రి (కార్యదర్శి, సూరన సారస్వత 
సంఘం, నంద్యాల) గారిని కోరడం; వారు మా కోరిక మేరకు 
ఆమె జీవితం ఆద్యంతాల్ని చక్కగా పరిశీలించి “బుజ్జకథ గా 
రాసియివ్వటం జరిగింది. 


సరళంగా, సుబోధకంగా, ప్రదర్శనయోగ్యంగా మేమడిగిన 
వెంటనే ఈ “బుజ్జకథ' రాసిచ్చిన విద్వాన్‌ జి. సుబహ్మణ్యశాస్తి 
గొరిని మనసారా అభినందిస్తున్నాను. 


ళ్‌ 


తమోదం 

భాగవత కవయిత్రి మాతృత్తీ తరిగొండ వెంగమాంబ 
జీవితగాథ పవిత్రమైనది; పరమ రమణీయమైనది. ఇటీవలి కాలంలో 
ఈ ఇతివృత్తం ఆంధ్రసాహితీ ప్రపంచంలో ఆహ్లాదదాయకంగా 
అలరారుతూవుంది. అందువల్ల, రచయితలు కొందరు ఈ కవయిత్రి 
జీవితాన్ని ఉద్దేశించి చరిత్ర, నవల, నాటకం, హరికథ, నృత్యరూపకం 
- లాంటి ప్రక్రియల్లో రచనలను వెలయించియున్నారు. 
భవిష్యత్తులోనూ అలాంటి రచనలు మజీికొన్ని వెలువడే అవకాశం 
లేకపోలేదు. 


అయితే, ఈ భక్త కవయిత్రి జీవనగాథను ఇంతవరకెవ్వరు 
“బుజ్జకథ గా వ్రాయలేదు. కాబట్టి, ఇది వెంగమాంబ జీవితంపై 
తెలుగులో వెలువడిన మొట్టమొదటి బుజ్జకథ. 


'బుజ్జకథ - అనేది తెలుగులో ఆ బాలగోపాలాన్ని అలరించే 
ప్రబోధాత్మకమయిన ప్రత్యేక ప్రక్రియ. ప్రధానంగా 'బుజ్జ - వాద్యం 
ఆధారంతో ప్రదర్శింపబడేది కనుక 'బుజ్జకథగా వ్యవహరింపబడింది. 
ఇది ఆదిలో జానపద జీవనంలో మౌఖిక రూపేణ అవిరళ ప్రచారంలో 
ఉండి, క్రమేణ శిష్ట సాహితీ మందిరంలో సుప్రతిష్టితమై దృశ్య, శ్రవ్య 
- ఉభయ ప్రయోజనాత్మకంగా విలసిల్లుతున్నది! 

తరిగొండ వెంగమాంబ జీవితాన్నీ, సాహిత్యాన్నీ 
విశ్వవ్యాప్తం చెయ్యడానికి బద్ధకంకణులైవున్న నుగృహీత 
నామధేయులు “శ్వేత సంస్థ సంచాలకులు, సహృదయులు 


4 


శ్రీ 'భూమన్‌”గారి సమధిక ప్రోత్సాహం కారణంగా ఇప్పుడీ కృతి 
అక్షరాకృతి దాల్చింది! 


రచయిత శ్రీయుతులు విద్వాన్‌ జి. నుబహ్మణ్య 
శాస్త్రిగారు సంచాలకుల సంకల్పాన్ని ఈరీతిగా సఫలం కావించడం 
మిగుల ముదావహంగా ఉంది. 


బహుగ్రంథ రచయితయైన శ్రీశాస్త్రిగారు ఈ కవయిత్రీ 
మతల్లియొక్క దివ్యజీవితానికి సంబంధించిన అన్ని అంశాలను 
అత్యంత సహజంగా, చక్కగా ఇందులో పాదుకొల్పినారు. అంతేగాక, 
ఆ యా సన్నివేశాలకు అనుగుణంగా కవయిత్రి రచనల్లోని 
ముఖ్యాతిముఖ్య గేయాలను ఇందులో ఇమిడించి, ఈ రచన కొక 
నిండుదనాన్ని, కమనీయతను సమకూర్చియున్నారు. 


“భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ - అనే ఈ కృతి 


సకల జనానందదాయి కాగలదు. 


పరిష్కర్త 
తిరుపతి తరిగొండ వెంగమాంబ వాబ్మయ (ప్రాజెక్ట్‌, 
5.06.2009 తి.తి.దే. “శ్వేత. 


ల 
బుల్దకథ - కమామీషు 
ఇదినా స్వంత అభిపాయమే. “హరికథ, వీథి భాగవతము, 
పగటి వేషములు, వీథినాటకము, బుజ్జకథ, బహుపాత్రాభి 


భాషణము. - ఇవన్నీ కూడా “ప్రాచీన యక్షగాన కళకు అవశేషాలని” 
మన ఆంధ్రదేశంలో. 


ఆంధ్రదేశంలో ననడం ఎందుకంటే - ఇంకా కన్నడదేశంలో 
యక్షగాన ప్రదర్శనలున్నందున. మన రాష్ట్రంలోనూ కూచిపూడివారి 
“గిరిజా కళ్యాణము, “శశిరేఖా పరిణయము' - ఇత్యాదులు 
యక్షగానాలు కావా? అంటే- 


కావచ్చు; కానీ ఇవి కూచిపూడి నృత్యనాటికలు. నిజానికి 
యక్షగాన సాంప్రదాయం కూచిపూడి నుండే (ఆంధ్రము నుండేనని) 
నాయకరాజుల కాలంలో దక్షిణదేశంలోకి ప్రవేశించి, తన 
విశ్వరూపాన్ని ప్రదర్శించి, నాయకరాజుల క్షీణదశలో కర్ణాటకం చేరి 
అక్కడ సుస్థిరపడిందనే చెప్పాలి. 


కర్ణాటకంనుండే యావద్దక్షిణ (ప్రాంతాలకూ ప్రసరించిందనేది 
వాబ్మయ చారిత్రకుల, నాట్యశాస్త్ర చరిత్ర పరిశోధకుల్లోని ఒక వర్గం 
వారి వాదన. కేరళ కథకళికీ, ఒరియా కథక్‌కీ, కూచిపూడి భాగవత 
ప్రదర్శనకూ (వేషధారణలో తప్ప) ఇతరేతర అభినయాంశాలలో 
పోలికలుండడం గమనించాలి. 


నాయకరాజుల కాలంలో వెలసినన్ని యక్షగాన రచనలు - 
మరే కాలంలోనూ, మరే దాక్షిణాత్య భాషలోనూ వెలయలేదనే సత్యం 
కూడా ఈ కళ ఆంధ్రులదేనని వేనోళ్ల చాటుతుంది. 


గ 


ఈ 'యక్షగానం'లో పాటలు, పద్యాలు, పదాలు, దరువులు, 
ఏలలు, వచనం, అభినయం, నృత్యం, ప్రవేశనిష్కమణలు - అన్నీ 
ప్రదర్శనోపయోగిగా వుంటాయి. 


ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను ఆవేశింప జేసికొని తమతమ 
హావభావ ప్రదర్శనలను, సంగీత, నృత్యకళా చాతుర్యాన్ని ప్రదర్శిస్తా 
రిందులో. 


కాలక్రమంలో ఈ యక్షగానం ఆంధ్రదేశంలో అదృశ్యమై 
పోయింది. దీనికి అతి సన్నిహితరూపంగా కూచిపూడి భాగవతం- 
(భాగవతులూ) మిగిలింది. 


యక్షగాన రీతులనే సొంతంచేసికొని అందలి బహుపాత్రలనూ 
తానొక్కడే అభినయిస్తూ “హరికథ గా తరువాతి పరిణామంలో 
శేషిస్తే అందులోనీ దరువునీ, హాస్యాన్నీ వచనాన్నీ స్వంతం 
చేసుకొని (గౌామీణులను సైతం అలరించే రీతిలో “హరికథకు ' 
సామ్యంగా పరిణమించిన రూపమే “బుజ్జకథ . 


హరికథకుడు తానొక్కడే అన్ని పాతలనూ అభినయిస్తాడు. 
బుజ్జకథకుడూ ఇదే పనే చేస్తాడు. 


హరికథకు వాయులీన, మృదంగాలు వంతగా ఉపకరిస్తాయి. 
బుజ్జకథలో వంతలిద్దరూ వుండి, హాస్యాన్నీ, ఆవేశాలనీ పండిస్తారు. 
హరికథ “క్లాసికల్‌; బుజ్జకథ - “ఫోక్‌లోర్‌” ఇదే తేడా. 


అ విధంగా హరికథలూ, బుజ్జకథలూ కూడా ఆంధ్రదేశంలో 
సరిసమానంగానే అదరింపబడుతూవుంటాయి, నేటికీ. 

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానము తరపున మా 
గురువర్యులు డా! కె.జె. కృష్ణమూర్తిగారి ఆదేశానుసారంగా నాకున్న 


స 
పురానుభవం రీత్యా శ్రీతిరుమలేశనికీ - తరిగొండ లక్ష్మీనృసింహునకూ 
అభేదభక్తి భావాన్ని పాటించి, గొప్పభక్తురాలిగా, ఆధ్యాత్మిక 
కవయిత్రిగా మనుగడ సాగించి, తరించిన తరిగొండ వెంగమాంబ 


జీవితాన్ని - ఈ “బుజ్జకథ "ను - నాలుగు భాగాలుగా కూర్చటం 
జరిగింది. 


బహుశా ఈ భక్త కవయిత్రి పై తొలి బుజ్జకథ యిది. ఇది 
తి.తి.దే. శ్వేత సంచాలకులు శ్రీ భూమన్‌ (శ్రీ బి.యస్‌.రెడ్డి) గారి 
సంపాదకత్వంలో వెల్వడడం ముదావహం! ఇలాంటి విలక్షణ 
రచనను ప్రజలకందించాలనిన సత్సంకల్పంతో నన్ను ప్రోత్సహించిన 
శ్రీ భూమన్‌ గారికి మనసా, వాచా ప్రణామ పరశ్శతమ్‌! 


అందంగా ముద్రించిన తి.తి.దే. ముద్రణాలయం వారికీ 
శతసహస ధన్యవాదములు. 


నంద్యాల వినయాంజలి పూర్వకంగా 
24-1-2008 జి. నుబహ్మణ్యశళౌస్తి 


ప్రజామ సమర్చణం 
ఈ రచనాభాగ్యం ఆ భక్తకవయిత్రి తరిగొండ వెంగమాంబ 
మహత్తర జీవిత మందించినదే. ఆ తల్లికి మనసా వందన శతమ్‌. 


కథరు ఉపకరించినవి రెండు ఉద్గంథములు. ఒకటి “శ్రీ 
తరిగొండ వెంగమాంబ - జీవితము - సాహిత్యము” పైని 
పరిశోధన గ్రంథము. రెండవది ఆతల్లి “ఆశు కీర్తనలు - వేదాంత 
ద్విపదలు - యక్షగాన పదాలు - మంగళహారతి పాటలు" 
సంకలనం కావింపబడిన అపూర్వ (గ్రంథము. ఈ రెండు 
(గ్రంథములలోనూ మొదటిదాని రచయిత; రెండవదాని సంపాదక 
వువోశయులు అన్మద్ను్దరువర్య్యలు శ్రీయుత 
కె.జె.కృష్ణమూర్తిగారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు; 
ప్రణామములు. 


“నేను వాశౌను అంటే “అహంకారం”; 'నేనే వాళౌనిది. అంటే 
“దురహంకారం; కనుక నేను వాయలేదని వినయ విజ్ఞాపనము. 
కేవలం నేనొక 'కరణాని; 'నిమిత్త మాత్రుడను . కర్తా-కారయితా, 
గ్రురయితా అంతా ఆ ఏడుకొండల వేంకటేళ్వరుడే! 
ఆ మూడునామాల స్వామికి, నన్ను ప్రేరేపించి నాతో ఈ రచన 
చేయింపించుకొనిన ఆ ఆఅపదలమైక్కుల వాడికీ శిరసా శతసహస 
ప్రణామాలు! 


“నాహం కర్తా! నాహం భర్తా! - సర్వం శ్రీ శ్రీనివాసమయం 


జగత్‌” 


24-01-2008. “రచయిత” 


1వభాగము 


[ రంగం మీదకు వంతపాటగాళ్లు (ఒకరు వంత, ఒకరు 
హాన్యం - వీరిద్దరూ వీలునుబట్టి తమతమ పాతలను 
మార్చుకోవచ్చు). దరువు వాయిస్తూ పరుగున రాగా, పూర్తిగా 
కథక వేషధారియై కథకుడు ప్రవేశిస్తాడు ]. 


కథకుడు:- ఆగండి! ఆగండి! తమ్ములారా! ఆగండాగండి! 
(రంగం మధ్యకు వస్తాడు. అతని కిరువైపులా 'వంతలు నిలబడి) 


1వ వంత:- అయ్యా! మహాప్రభో! ఏల ఈవేళ పరంపరగా 
వచ్చే పద్ధతిని అడ్డుకొంటివి? 


2వ వంత:-అవును మహానుభావా! ఉరుము ఉరుమనిదే వాన 
సంగీతం వాలదు కదా? దరువు లేకుండా కథకు 
వమురువు వుండదు కదా! ఎందుకయ్యా 
ఆగమంటివీ? (దరువు వాయిస్తాడు). 


కథకుడు:-తప్పు తమ్ములారా! పెద్దతప్ప! 

ఇద్దరూ:- అదే! ఎందుకంటా? (మళ్లీ దరువు) 

కథ కుడు:- తమ్ములారా! 

ఇద్దరూ:- (దరువేస్తూ) ఆ. 

కథ కుడు:- నాయనలారా! 

ఇద్దరూ:- (దరువేస్తూ) ఆ ఆం చెప్పుమయ్యా! చెప్పుము! 


కథ కుడు:-తమ్ములారా! ఈ రోజు మనము చెప్పబోయే కథ 
అలాంటి ఇలాంటి అల్హాటప్పా కథ కాదు. 


2 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
ఇద్దరూ:- మరే. 


కథ కుడు:-ఏ రాజకీయమో, ఏ చారిత్రకమో, ఏ సామాజికమో, 
రంగు పులుముకున్న రసికుల కథా కాదు. 


ఇద్దరూ:- మరే. 


కథకుండు:- ప్రచార నిమిత్తమో, విచారనిమిత్తమో వాచాలత్వం 
ప్రదర్శించే వాయనాల కథా కాదు. 


1వ వంత:- అబ్బా! ఉత్తకంట కలిగించక ఉన్నదదేందో చెప్పి, 
పుణ్యం కట్టుకో మహానుభావా! 


2వ వంత:- కట్టుకో మహానుభావా! (దరువు) 

(హాస్యం) 

కథ కుడు:-ఉత్తకంటా, కంటిమంటా కాదు నాయనలారా! 
ఉత్కంఠ అనవలె. 


ఇద్దరూ:- సరేలే! ఆ కంఠేకానీ, మాకెందుకంటా ఆ కంఠ శోషా? 
అదేందో తొరగా సెప్పి పుణ్యం కట్టుకో సామీ! 


కథ కుడు:-నాయనలారా! ఇప్పుడు మనం చెప్పబోయే బుజ్జ 
కథ“శ్రీమత్తిరుమల వేంకటేశ్వర స్వామి పాదారవింద 
మకరంద బిందు బృందసందోహ సదాస్వాదనా నంద 
భక్తమిళిందం..” (రాగం తీసి చెబుతాడు) 


2వవంత:-ఆగాగు సామీ! ఆగు ఏందదీ... వర్ణిస్తుండవా? 
మమ్మల్ని ఎకంగా తిట్టిపోస్తుండవా ఎందీ? ఎందో 
దబ దబ దబా అరిస్తివీ?.... (రాగంతీస్తూ) 


కథ కుడు:-(నవ్వుతూ) నాయనలారా! 


బుజ్జకథ 3 
వంతలు:- (దరువేసి) అ.. 

కథ కుడు:-తమ్ములారా! 

వంతలు:- (దరువేసి) అ. 


కథ కుడు:-ఆ ఏడుకొండల వానిని ఆ మలయప్పస్వామిని ఆ 
శేషాచలవాసుని ఆ శ్రీనివాసుని పేరు తలచినంత 
మాత్రాననే ఎవరికైనా ఎందుకో అలా కవితామృతధార 
పొంగిపొరలుతుందంతే! అంతే తప్ప, అది దూషణ 
కాదు నాయనా! 


వంతలు:- అహ. 


కథ కుడు:- సరే పోనిండు! ఆ పదబంధాలను ప్రక్కన పెట్టుదాము; 
ఆ ఎడుకొండలవానినే త్రికరణశుద్ధిగా నమ్మి భజించి 
తరించిన మహాభక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ 
వెంగమాంబ దివ్యచరిత్రను.... 


వంత (1):-ఏమిటీ! ఆహాం! ఆ గొప్పతల్లి చరిత్రే? 
వంత (2):-ఆ మహాభక్తురాలి చరిత్రే? 


కథ కుడు:-అవును నాయనలారా! ఆ భక్తురాలి దివ్యగాథనే 
మనం ఈనాడు చెప్పబోతున్నాము. 


వంత(1):-మహాప్రభో! ఏ పాత తాటాకుల కవిలెకట్టలో నుండో 
దులిపి పట్టుకొని వచ్చినారా ఈ కతను? 


వంత(2):-ఏ పాత్తరం కవో, పంతులో రాసుంటే నకలుపెట్టి 
కలకలలాడ చేసినారా ఈ కతను? 


శీ 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథకుడు:- కాదు నాయనలారా! మన భాగ్యవశాన తిరుమల 


తిరుపతి దేవస్థానం “శ్వేత. సంస్థ యందలి .... మాతృశ్రీ 
తరిగొండ వెంగమాంబ వాబ్బయపీఠళంవారి ఆదేశాన .... 
మన రాయలసీమకే చెందిన కర్నూలుజిల్తా .... 
నవనందుల నిలయమైన నంద్యాల పురవాసుడు .... 
సంస్కృతాంధ్రాంగ్లాది బహుభాషావేత్త... సుకవీ, 
పండితుడూ అయిన - గొట్టిముక్కుల వంశ క్షీర వారాశి 
రాకా శళశాంకుండయిన నుబహ్మణ్యశాన్తి 
నామధేయుండైన పుణ్యమూర్తి రచించిన దివ్యగాథ- 
(-నుండి-వరకు రాగంతీసి చదవాలి) 

---- కనుకే ---ముందే దరువు వలదన్నాను. 


వంతలు:- (లెంపలు వేసుకుంటూ) తప్పయిపోయింది స్వామీ! 


మరయితే ఎమి చేయవలె? 


కథ కుడు:-నాయనలారా! 


వంతలు:- అయ్యా! 


కథ కుడు:- మీరిద్దరూ నాకిరువైపులా వరుసగా నిలవండి! 


వంతలు:- అట్లేనయ్యా! 


కథ కుడు:-మన కథ ఏ విఘ్నాలూ లేకుండా, ఏ ఆటంకాలూ 


లేకుండా, గంగాజలధారలా సునాయాసంగా సాఫీగా 
సాగిపోవలెనంటూ ముందు ఆ విఘ్నేశ్వరుని 
ప్రార్థింతాము. 


వంతలు:- బలేబలే! నిజమంతే కాదూ! అయితే (ప్రార్థింతాము. 


(ముగ్గురూ చేతులు జోడించి నిలిచి) 


బుజ్జకథ రి 
(దరువు - ఆటతాళం) 
(కథకుడు పలికిన ప్రతిచగ శాన్నీ వంతలు మళ్లీ పలుకుతూంటారు) 


వల్లవి:- “గణనాయకా! శరణు - గణనాయకా! శరణు 
గణనాయకా! శరణు! గణనాయకా! 


1వ చరణం:-శ్రీ శివ వరపుత్ర! చిరతర ఘనచిత్ర కాశ! మమ్మేలు 
- శ్రీ గణనాయకా! 
2వ చరణం౦:-భవరోగ సంహార! భక్త చిత్తవిహార! 
కవిజన మందార! గణనాయకా! 


3వచరణం:-అలరార నినునమ్మి - నటువంటి మాపాల 
కలిగియుండుము నీవు - గణనాయకా! 


4వచరణం:-తలగక విఘ్న కా-రుల (ద్రుంచి బ్రహ్మ సత్కళలో 
నన్నుంచు - శ్రీ గణణనాయకా! 


5వచరణం:-ఆరూఢి తరిగొండ - హరికి సోదరియైన గౌరి 
కుమార! శ్రీ - గణనాయకా! 


వంతలు:- (దీర్చంగా రాగం తీస్తూ) శ్రీ...గణ... నాయకా!... 
(దరువు వాయిస్తారు) 


కథ కుడు:- తమ్ములారా! 
వంతలు:- అయ్యా! 
కథ కుడు:-సిద్ధమా? 


వంతలు:- మేము సిద్ధమే మహానుభావా! 
(ఇద్దరూ చెరొక వైపు నిలుస్తారు) 
2 


6 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-[ చేతి తంబుర మీటుతూ, చిరుతలు (తాళములు) 


వాయిస్తూ - అభినయ పూర్వకముగా ] 


వినరా తమ్ముడ! తెల్గు సోదరా! 
దివ్యగాథ నేడూ! .... ॥1తందాన తాన॥ 


వినులవిందౌ వింత మహిమలా 
దివ్య చరిత నేడూ... తందాన తాన॥ 


ఎడుకొండలా వేంకటేశునీ 
భక్తురాలి కథనూ... [తందాన తాన॥ 


వేంకటేశు దయను కవితలల్లినా 
కయిత తల్లి కథనూ... తందాన తాన॥ 


తెలుగు కయితలా గొప్ప చరితలో 
ధీరురాలి కథనూ... [తందాన తాన॥ 


తరిగొండలో పుట్టి - తిరుమలాగిరి మెట్టి 
తరియించినట్టి - శ్రీవెంగమాంబ కథనూ ॥తందాన తాన॥। 


వంతలు:- “తధికిట తధికిట తధికిటతోం ॥ 


వంత(1):- అయ్యా! అయితే ఆ గొప్పతల్లి- 
వంత(2):- ఎడుకొండలవాని భక్తురాలయిన గొప్పతల్లి.... 


వంత(1):- తరిగొండలో పుట్ట అంటున్నారు? 
వంత(2):- తిరుమలలో మెట్ట అంటున్నారు? 


కథ కుడు:-నాయనలారా! అసలా భక్తకవయిత్రీమతల్లి ఎక్కడ 


పుట్టిందో ఎక్కడకు చేరిందో - అదంతా ఒక పెద్దకథ 
నాయనలారా! 


వంత(1):- 
వంత(2):- 


వంతలు:- 


కథ కుడు:- 


వంతలు:- 


వంతలు:- 


బుజ్జకథ గ్‌ 


(దరువు వాయిస్తూ) తరికిట తరికిట తరికిట రుం 
అయితే ఆమె పుట్టు పూర్వోత్తరాలూ ఇతరత్రా 
అన్నీనూ... 


విశదంగా చెప్పుదురు గాక! అని మా... మనల్ని 
(చివరి పదాలు రాగాలు తీసి పలుకుతారు) 


(దరువు మొదలు పెడుతారు) 


(తాళాలు వాయిస్తూ - తంబుర మీటుతూ - గొంతు 
సవరించుకొని) 

శ్రీలు పొంగారీటి - తెలుగుసీమ మనది ॥తాన॥ 
పాడిపంటలతోడ - పాల్గారు నట్టది ॥తాన॥ 
ముక్కారు పంటలూ - పండు బంగరునేల ॥తాన॥ 
మూడు కాలాలూ - గతులు తప్పనినేల  ॥తాన॥ 
అన్నదమ్ములవోలె - జగమంత ఒకటిగా  ॥తాన॥ 
కన్నబిడ్డలవోలె - కలిసి మెలసుండేటి 
కరుణాకరుల నేల - కల్ములా భూమంటు 
నిత్యమై - సత్యమై - తుష్టి నిండిన నేల _ ॥తాన॥ 


(బాగా గొంతెత్తి) 
జగతిలో ఇల్లాంటి దెక్కడా లేదురా! 


“లేదురా!” 
మన తెల్గు భూమిరా! - మనకల్మి పేటిరా! 


“ఫ్పేట్రిర్రాగ? 


మైన తుష్టి మన పుష్టి నున కిష్టమైనట్టి 
మన పండుగల బట్టి - సాగుతుంటిమిరా!॥తరికిట రుం! 


(ఒక్కసారిగా కథకుడు ఆగి ఆకాశం వైపు చూస్తూ మౌనం) 


రి భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత:-(1):-అదేమిటయ్యా! ఉన్నట్టుండి అంత సంతోషాన్నీ 
చటుక్కున వదిలేసి. 


వంత(2):- “వదిలేసి” (దరువు) 
వంత(1):- మొగమింత చిన్న బుచ్చుకున్నా వెందుకయ్యా? 
వంత(2):- ఎందుకయ్యా? (రాగంతో దరువు) 


కథ కుడు:-(విచారంగా) ఎమి చెప్పమందురు తమ్ములారా? 
విధి చెయిదము లెంత వింత విలాసములో ఏమని 
చెప్పెదను? నాయనలారా! 


వంత(1):- ఏమా విధి చేతలు? 
వంత(2):- ఏమా విధాత వ్రాతలు? 


కథ కుడు:- “వినుడి తమ్ములార! తెల్గు సోదరులార।! 
కాలమహిమ కతనూ 1తందాన॥ 


కలడొక్క కవివరుడు - తరిగొండ (గ్రామాన 
కృష్ణ కవిపేరా - కానాల కృష్ణకవిపేరా ॥1తందాన॥ 


తరిగొండ (గ్రామాన - కలిగి వుండిన దెంతొ 
దాని తోడనె బతుకు - కదిలించెడీ వాడు ॥తందాన॥ 


చెరువు క్రిందీ పాలమూ - వేట నిండుగ ధాన్య 
మప్పు సప్పులు లేక - సాగించెడీ వాడు” ॥తందాన॥ 


వంత(1):- అంతేనా! మరేమైనా వున్నదా? 
వంత(2):- ఉన్నదా?! (రాగం - దరువు) 


బుజ్జకథ ౦ 


కథ కుడు:-కష్టాలు కన్నీళ్లు లెక్కసేయనివాడు 
నిష్టలూ నియమాల బతుకు గడిపేవాడు 
దేవుణ్ణి ధ్యానించునట్టి జీవుండూ.... 
పదం పద్దెం కట్టి కీర్తించు కవివరుడు” 
॥1తందాన॥ 
వంత(1):- అయితే ఏమిటంటా? 
వంత(2):-“టా...?” 


కథ కుడు:-తమ్ములారా! అంతోయింతో పాడీపంటా వుండీ; 
అనుకూలవతి అయిన ఇల్తాలూ వుండీ, తిండికీ 
తిప్పలకీ గూడుకూ లోటు లేకుండా వుండీ... 


వంత(1):- అన్నీ....వుండీ....(రాగం-దరువు) 
వంత(2):- వుండ్తీ...వుండీ...తరువాతేమండీ? 


కథ కుడు:-(రాగం ఆలపిస్తూ; విచారంగా) 
“ఐశ్వర్యమున్నా - అన్నీ వున్నా 
అనుకూలవతి అయిన - ఇల్తాలున్నా 
కూనలేని యిల్లు - కాన గదరా! నాన్న! 
శిశువు లేని యిల్లు - విసువు కదరా! అన్న! 


ఇద్దరువంతలు:-(విచారంగా) “తందానా... తానతందనా- తాన- 
తంద నానా..” 


కథ కుడు:-కిలకిలా నవ్వులా - కిచకిచా కేకలా 
పసిపాప లేనిల్లు - బోసిపోవునురా! ॥తందానా॥ 


కలకలాలాడాలి - ఇల్లంటే 
మిలమిలా మెరవాలి - పాపల్లూ ॥1తందానా॥ 


10 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-“కృష్ణకవి దంపతులు - సంతులేనీ చింత 
వంతల్లా ఎన్నాళ్లొ - ఏగేరు... 
వెంకన్నకూ ముడుపు కట్టేరు... ॥1తందానా॥ 


వంత(1):- ముడుపు కట్టి మొక్కుపెట్టీ అట్టానే వుండి 
పోయినారా.. తందానా? (దరువు) 


వంత(2):- ముడుపు కట్టిన సంగతి మరచిపోయి కాలం అట్టే 
ఎళ్ల దీసారా...తందానా? (దరువు) 


కథ య మీరు వట్టి చవట దద్దమ్మలు సోదరా! కానాల కృష్ణ 
(వచనం)! కవీ అంటేనే ఆ ప్రాంతంలో అందరికీ మంచికీ 
చెడంకూ వందనాల౦దు కునే నందవరీక 
భూబృ్బందారకుడు - ముడుపు కట్టి మరచిపోయేనా? 


వంత(1):- అయితే తరువాత గిరవాత ఏం జరిగిందో?... 
వంత(2):- చెప్పండీ..మరీ!..తరికిట తరికిట తరికిట తధిగిణతోం॥ 


కథ కుడు:-(రాగం ఆలపిస్తూ) ఆ....తందానో..తానతందానో తాన 
తందనానా.. 
“ఊరిలో జనమంత - యాత్ర కదిలేరా!” 


వంతలు:- “భళాభళి!” 
“ముడుపుల హుండీల్‌ - ఉడుపుల మూటలు 
నెత్తి కెత్తినరురా!” 1భళాభళి!॥ 


గోవిందా! గోవిందా!!! హరి గోవిందా!!! 
వెంకన్నకంటూ ॥శభళాభలళి!॥ 


బుజ్జకథ 111 


మంద గొంతుకలతొ - ముందుకు నడిచీ 
వందమందిగా వడివడి కదిలీ 1భళాభళి!॥ 


తిరుమల తిరుపతి దారిని బట్టీ 
తిరముగ తిన్నగ కదలినారురా! ॥[భళాభళి!॥ 


వంత(1):- కదలినారురా - సోదరా! 
వంత(2):- కదలిపోతున్నారురా సోదరా! ॥తధిగిణ తధిగిణథా॥ 


కథ కుడు:-అప్పుడు... 

ఇద్దరూ:- అప్పుడు? 

కథ కుడు:-ఆ భక్త బృందం గోవిందనామాలు పలుకుతూ, 
తిరుపతి మార్గాన నడిచి వెళుతూన్నపుడు.. 

వంత(1):- నడచి వెళుతూన్నపుడూ.. (రాగం) 


కథ కుడు:-సంతులేని చింతతో కుమిలిపోతూన్న అంతరంగంతో 
కృష్ణకవి ఆ మూడు నామాల వేంకటెశ్వరుని తలచి 
తలచి భక్తి ఆవేశాలతో.. 


వంత(2):-ఏం౦ం చేనినాడయ్యా? ॥తందనతాన -తన 
తందనానా!”' 


కథ కుడు:-ఏం చేసినాడంటే.. ఆస్వామి వున్న దిశకే చూస్తూ 
ఇలా ప్రార్థిస్తూ కదిలినాడయ్యా! 


వంత(1):- ఎలా కదలినాడయ్యా? (దరువు) 


కథ కుడు:-“శ్రీనివాసస్వామి! - సెలవియవయ్యా! 
నానా ప్రకారముల - మము గావవయ్యా! 


12 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


నీవు సంకల్పించి నిలుపుచుండినచోట 
నేవసింపగ వత్తు నిష్కరుష గనుకా 
దేవ! నాసంకల్పమే విధంబుగ సాగు 
గోవింద! శ్రీవాస! శ్రీవేంకటేశ! 
శ్రీనివాసస్వామి! సెలవీయవయ్యా! 
ఒకపండు కాయంగ వరమీయవయ్యా! 
నానా ప్రకారముల నను గావవయ్యా! 


వంతలు:- “శ్రీనివాసస్వామి! - సెలవియవయ్యా! 


కథ కుడు:-అంటూ, భక్తిరసభావ బంధురంగా పాటవొడుతూ 
నడుస్తూంటే - ఆ మహానుభావుని... ఆ కవివఠరేణ్యుని 
గళమాధుర్యానికీ - పాటలోని ఆవేదనకూ - ఆ వేదన 
నినదించిన ఆయన స్వరసంగతికీ తోడు నడుస్తూన్న 
భక్తబృందమంతా కూడా ...పరవశించిపోయి... 
ఒక్క పెట్టున “గోవిందా! గోవిందా!! ' అంటూ 
గోవిందనామ జపం చేసింది. 


వంతలు:- “గోవిందా! గోవిందా!!” 


కథ కుడు:-తమ్ములారా! గోవిందా! - అంటూ మనము వెళ్లుట 
లేదు కదా నాయనా! 


వంతలు:- అవును కదా! 
కథ కుడు:-మరి ఆ గోవింద నామస్మరణ మేమిటి నాయనా? 
వంత(1):- అవునూ...ఏమిటీ! 


వంత(2):- తధిగిణ తధిగిణ తధిగిణతోం...అది. తరువాత 
ఏమయ్యిందో సెలవివ్వండీ? (దరువు) 


బుజ్జకథ 13 


కథకుడు:- (రాగం ఆలపిస్తూ...తాళాలు వాయిస్తూ) 
“బత్తులందరు కూడ - చిత్తమందున స్వామి 
చిత్తరమ్మునె నిల్పి - సాగినారూ ముందు 


వంత(1):- “సాగినారులె ముందు” 


కథ కుడు:-అలసి సొలసిన వేళ - అలిపిరీ చేరీ 
ఆపైన తలయేరు - గుండునూ తాకీ... 


వంత(2):- “గుండునూ తాకీ..” 


కథ కుడు:- పాదరక్షల మండ - పాన - చెప్పులను విడచి 
కాసేపు తమ మేని - శ్రమను తొలగించీ 


వంత(1) “శమను తొలగించీ..” 


కథ కుడు:-మోకాళ్ల పర్వతము - మోపి చేతుల, నెక్కి 
గోవింద! గోవింద!- అనుచు గసపెట్ట 


వంత(2):- “గసవెట్టీ”.. 


కథకుడు:- కనినారు ముందరా - కమనీయ గోపురము 
కాంతులీనే స్వామి - రమణీయ మందిరము 
చూడగానే మేను - పులకించెరా! 
అడుగేసి సాగిలా - పడినారురా! 


వంత(1):- అరరరరె! అంటే సామిదర్శనం అయిపోయినట్టెనా? 
వంత(2);- మొక్కుబడీ అయిపోయినట్టేనా? 


కథ కుడు:-కాదు నాయనలారా! ఏడుకొండలూ ఎక్కీఎక్కీ వచ్చి 
స్వామి మందిరము గోపురము చూడగానే భక్తులు 


14 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


పరవశించి శ్రమనంతా మరచి స్వామినే చూచినంత 
నంబరాన సాగిలబడి తమ భక్తి వపత్తులు 
చాటుకున్నారు నాయనా! 


వంత(1):- ఆ. ఎవరూ? 
కథ కుడు:-మన కానాలకృష్ణకవి నాయనా! 
వంత(2):- ఆం... మన కానాల కృష్ణకవి? ఎం చేసినాడయ్యా? 


కథ కుడు:- ఆ ఎఏడుకొండలవాని దివ్యమందిరాన్ని ... ఆ ఆనంద 
నిలయాన్ని చూచి పరవశించిపోతూ.... 


అదుగో!...అల్లదిగో! శ్రీహరివాసమూ... 
పదివేల శేషుల పడగలమయము ॥ 


అదె వేంకటాచల మభఖభిలోన్నతము 

అదివో బ్రహ్మాదుల కపురూపము 

అదివో నిత్యనివాస మభిల మునులకు 

అదె చూడుడదె (మ్రొక్కు డానందమయము ॥ 


కైవల్య పదము వేంకట నగ మదిగో! 
శ్రీవేంకటపతికి సిరులైనది 

భావింప సకల సంపద రూప మదిగో! 
పావనములకిల్ల పావనమయము ॥' 


అంటూ తనను తాను మరచిపోయి, ఆ పదకవితా 
పితామహుడైన అన్నమయ్య పదాన్ని అలాపిస్తూ అలా అలా 
ముందుకు కదలిపోతూంటే - 


వంత(1):- తధిగిణ తధిగిణ తధిగిణ థోం...పోతూ వుంటే... 


బుజ్జకథ 15 
వంత(2):- ఎమయిందయ్యా? (రాగంతీస్తూ) 


కథ కుడు:-కళ్లెదుట కల్యాణ కట్టనే చూచాడు” 
(వంతలు - “తందాన తాన ' అంటూంటారు) 


“అర్ధాంగి మంగాంబతో కూడ వెళ్లాడు ॥తందాన తాన॥ 


ఎపుగా మోపుగా మూపుగా కట్టిన 
తలనిండు నీలాలు ఇచ్చారు. ॥తందాన తాన॥ 


పుష్కరిణిలో ముస్లి - పుష్కరిణిలో మ్గున్గి 
గోవింద! గోవింద!! అన్నారు... 
ఘోరపాపాలన్ని ముంచారు తందాన తాన॥ 


కత్తిపట్టిన వాని కత్తిపట్టినవాని 
ముందుకూచున్నారు - ఇద్దరూ తందాన తాన॥ 
వంతలు:- “తధిగిణ తధిగిణ థాథాథా” 


వంత(1):- అయ్యా! తరువాతేమయిందో..... 
వంత(2);:- అల్సిదరూ ఏంజేశారో సావదానంగా చెప్పవయ్యా! ...ఆ...ఆ. 


కథ కుడు:-నాయనలారా! 
వంత(1):- ఆ( (దరువు) 
కథ కుడు:-తమ్ములారా! 
వంత(2):- ఆ( (దరువు) 


కథ కుడు:-కళ్యాణకట్టలో తలనీలాలు ఇచ్చేసి, స్వామివారి 
వుష్కరిణిలో స్నానం కావించి నేరుగా వెళ్ళి 
వరాహస్వామిని దర్శించుకున్నారు. 


16 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వంత(1):- ఆహా! తర్వాత? 


కథ కుడు:-తండోవతండాలుగా స్వామి దర్శనం కోనం౦ 
నిలబడున్న గుంపు వరుసలో కానాల కృష్ణయ్య, 
అతని భార్య మంగమాంబా కూడా నిలుచున్నారు. 


వంత(2):- ఓస్‌! అంతేనా? ఇంతసేపు మేము నిలవలేదా ఏం? 


కథకుడు:- తప్పు నాయనా! ఈ నిలవడం మనకోసం! అ నిలవడం 
స్వామి వారి దివ్యమంగళ విగ్రహ దర్శనం కోసం! 


వంత(2):- (చెంపలేసుకుంటూ) తప్పు!తప్పు! వరే! చిన్నాడా! 
వంత(1):- ఆ 'పెద్దోడా! 


వంత(2):- నువ్వూ లెంపలేసుకో! సామికి కోపం వచ్చీనా? 
ఈ డప్పును కాదని మనల్నే వాయిస్తాడు. ఏసుకో! 
ఏసుకో! 

కథ కుడు:- నాయనలారా! కొంచెము సేపటికి ఆ దంపతు లిద్దరూ 
ఆ ఎడు కొండలవాని యెదుట నిలబడినారు. ఆ స్వామి 
దివ్యమంగళ విగ్రహాన్ని నానా పుష్పమాలికాలంకార 
శోభితుడైన ఆ అనందమూర్తిని దర్శించుకోగానే కృష్ణయ్య 
తనను తాను మరచేపోయినాడు. గొంతెత్తీ... 


వంత(1):- ఆ గొంతెత్తీ..? 


కథ కుడు:-(ఆలాపన,) 
“ఎడుకొండల సామి! - నీకు దండాలు ॥తానతందానె॥ 
గోడు త్ప్చోసామి! - కోటి దండాలు “ 
వాడ వదిలొచ్చాము - ఈడ నిను చూచాము ” 


బుజ్జకథ 1/7 


వీడు వాడని భేదమెంచ - నట్టీ సామి!” 
మా గోడు వినవయ్య! - మాత లచ్చిమగండ!” 
మాకడుపు పండగ - దయచూడుమయ్యా! ॥ఏడు॥” 


వంత(2):- 'తానతానతందాన తానథానా!' 
కథ కుడు:-అంటూ అద్భుతంగా పాటపాొడినాడు 
వంత(1):- మరి ఆ తల్లి మంగమాంబమ్మ ఏమి చేసిందంటా? 


కథ కుడు:-ఎమీ చెయ్యలేక పోయిందయ్యా! రెప్పవాల్బకుండా 
ఆ స్వామి నిలువెత్తు అందాలరూపాన్నే చూస్తూ 
అట్లానే నిలుచుండి పోయి... మనసులో... “స్వామీ! 
నా కడుపున ఒకకాయ కాయనివ్వు! నీపేరీ 
పెట్టుకుంటాము' అని వరం కోరుకుందంతే! 


వంత(2):- మంచివరమే కోరిందయ్యా! సంతులే నిల్లు చింతల 
వల్లని కదా పెద్దోళ్ల సుద్ది! 

వంత(1):- ఆ చింత తీరాలంటే సంతు ఉండాల్సిందే కదా! 

వంత(2):- బెనుకనకే! ఆ తల్లి మంచి కోరికే కోరినాది సామిని! 


కథ కుడు:-నాయనలారా! వాళ్లు యాత్ర చేసిందే అందుకు కదా! 
యాత్ర ముగించుకొని కానాల కృష్ణకవీ, ఆయన 
భార్య మంగమాంబా తరిగొండ చేరినారు. 


వంత(1):- తధిగిణ తధిగిణ తధిగిణతోం..అంతా బాగానే వుంది 
కానీ సామీ! కవిగారుండేది తరిగొండలో నవుతే 
ఆయనింటిపేరు కానాల ఏంది సామే?... (రాగం). 


18 


వంత(2):- 


కథరకుడు:- 


వచన౦:- 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ఏమా కథా కమామిషూ మాకు తెల్పవయ్యా?.. 
(రాగం-దరువు) 


నాయనలారా! వినండి! మరి! (తాళాలూ- తంబురా 


మీటి) 
“వినరా!సోదర! తెలుగు తమ్ముడా! 


వింతగాథ ఒకటీ... ॥తందాన॥ 
వీనుల విందై - సోనల పొందై 

వెలుగు చిత్రకథనూ.... ॥[తందాన॥ 
అనాడు ఆంధ్రమున - అణగి వుండిన ఇరవు ॥తందాన॥ 
బళ్లారి మండలమ్మూ - ॥1తందాన॥ 

ఆ మండలములో - అలరారుచుండెనూ॥తందాన॥ 
రాయదుర్గము నాడూ... 1తందాన॥ 


॥తత్తధికిట తధికిట తోం॥ 
రాయదుర్గమే ఎలెరా! - సై 
అచ్యుత గో తోదృవుడురా! -సై 
రామనాయడను - ఏకిలి దొరా 
పాళిగాడై దిటవునా.. సై 
పాడిపంటల తోడ - పసుల సంపద తోడ 
జనుల కండగ వుండి.... ॥సైసై..సైసై! 
అమ్మతో, ఆలితో 
తమ్ముడెర్రమతో 
కడుపులోన చల్ల - కదల కుండగనుండ”... 
॥1తధిగిణ తధిగిణతోం॥ 


ఏం జరిగిందయ్యా అంటే... 


బుజ్జకథ 19 
వంత(1):- (దరువేసి) ఏం జరిగిందో చెప్పండి మహాప్రభో!- 
వంత(2):- (రాగం) మహా...ప్రభో!... 


కథ కుడు:-(విషాదంగా) 
“సవ్వడీ లేకుండ - పిడుగు రాలిన తీరు 
ఎరుకలే లేకుండ - ఏరుపొంగిన తీరు 
ఎమాయె-ఎమొచ్చె-ఏ శాపమో - కాని, 


వంతలు:- తందానా..తానతందనా - తాన..తందనానా - 
(విషాదంగా, 


కథకుడు:-''ఆ దేవుడికి కోప మెందు కొచ్చెనొ కాని 
తొలకరికి చినుకైన - తొలకకుండా పోయె 
వాన కొరకు కూడ -చినుకు రాలక పోయే” 

వంతలు:- తందాన....తాన తందనా...తాన తందనానా...... 


కథ కుడు:-"ఘోరమైన కరవు - గోడుకొట్టెను జనుల ॥త౦॥ 
రూడు నీళ్లూలేక - కుల్లిపోయెర! జనము ॥తం॥ 

వచనం:- అఆ భయంకర ఘోర వీరక్షామం ఎంత దారుణంగా 
వుందయ్యా? - అంటె. 


వంత(2):- ఎంత ఘోరంగా వుందో చెప్పండి సామీ! (రాగం) 


కథ కుడు:-“భూములన్ని బీడులాయెరా! - సై 
ఎరులన్ని ఎండిపోయెరా! - సై 
పసులకూ గ్రాసమ్మె - లేకపోయెనురా! 
జనులకూ గింజలే రాక పోయెనురా! 


వంతలు:- తందానో..తాన॥ 


20 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-“పచ్చి బాలెంతలూ - పసిపసీ కూనలూ 
ముసిలోళ్లు - రోగాలు ముసిరి రొప్పెటివాళ్లు 
(తానతందాన॥ 
తినను బువ్వాలేక - త్రాగ నీల్లే లేక 
ఒక్కరొక్కరె కాటి - మొగమాయిరో!... 
బిక్క చచ్చెను - మిగులు లోగిళ్లురో!.. ॥తందానో..తాన॥ 


వంత(1):- అయ్యా! సామీ! జనులను పాలించే వాడే రాజు కదా! 
ఇంతగా జనమూ, జీవాలూ చచ్చిపోతావుంటే... 


వంత(2):- ఏలిక ఏకిల దొర రామానాయుడుంగా రేమీ 
సేయలేక పోయినారా? 


కథ కుడు:-ఎందుకు చేయలేదు నాయనలారా! చేసినాడు! తన 
కలెదుటే తనజనం తిండీ తిప్పలూ లేక చచ్చిపోతూ 
వుంటే.. మా గతేమని బక్కచిక్కిన ఆవులూ, గేదెలూ, 
మేకలూ, కుక్కలూ అన్నీ తనవైపే కన్నీళ్లతో దీనంగా 
చూస్తూ వుంటే... 


వంతలు:- చూస్తూవుంటే...? 


కథ కుడు:-నాలుగు రోజులు తీవంగా ఆలోచించి... ఆలోచించి... 
ఆలోచించీ... (అఆగుతాడు) 


వంత(1):- ఆ. అలోచించీ.. చించీ.. చించి. 
వంత(2):- ఏం చేసినాడో రాజు? 


కథ కుడు:-(గంభీరంగా) 
“అరరరరె!...అరరరరరె!..రరెరెరె! 
ఆలోచనలో దొరికెరా! - సై 
ఒక్క చక్కనీ తెరగురా! - సై 


బుజ్జకథ 221 


ఒకరోజు తెల్లారుజామునే లేచాడు 
ఊరు ఊరూనంత ఒకచోట చేర్చాడు- 


వంతలు:- తందానా - తాన తందనా - తాన తందానానా 


బక్కచిక్కినా పసుల మేకల నెల్ల _ ॥తందానా॥ 
బిక్క చచ్చినా ప్రజల బిడ్డల నెల్ల ॥తందానా॥ 
మూట ములే కట్టమన్నాడు ఎ 1తందానా॥ 


తన తోటె ముందుకు కదలమన్నాడు 1శతందానా॥ 


వంతలు:- “తధికిట తధికిట తధిగిట థా” 
వంత(1):- 'అయితే సామీ! ఎక్కడికనీ? 
వంత(2):- 'ఎంత దూరమనీ?' 


కథ కుడు:-"“తల్లి పుల్లామాంబ - తన్వి నరసామాంబ 
తమ్ము డెర్రమనీడు తనతోడ రాగా 
1తానతందానా॥ 
ఆలు కాచేవారు - ఆరెకులు విల్లోళ్లు 
పసుల మందలు - జనులు - ఆశతో రాగా ॥తాన॥ 
నడిచాడు తానూ - నడిపించె జనులనూ 
నడిచి నడిచొక చోట - చిట్టడవి చేరాడు ॥తాన॥ 


వచనం:- అయ్యలారా! ఆ చిట్టడవిని చూడగానే అందరికీ 
ఒక్కమారుగా ప్రాణాలన్నీ తిరిగి వచ్చినట్టయిందయ్యా! 


వంతలు:- ఎందుకయ్యా?....(రాగం) 
కథ కుడు:-“పేరుకేమో - చిట్టడవీ ॥1తందానా॥ 


మేర కననీ - చిట్టడవీ + 
అబ్బరించులా - గడ్డిదుబ్బులూ 
అబ్బనిపించే - సుబ్బర గాలులు 
నలుచదరంగా - ఆ అడవీ 

కిలకిల పక్షుల - నెలవై వుందీ ॥తం॥ 


99 


4 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


పశువులు ఒకటే - పరుగులు, ఉరకలు 
ఆబగ గడ్డిని మేసాయీ... 
ఆనందంతో తలలూపాయీ ॥తధిమి తధిమి తతా॥ 


వచనం:- అంతేకాదు సోదరా! 


వంత(1):- ఆపై నేమయిందో పాడరా? 


కథ కుడు:-"అడవిలో ఒకచోట ఎత్తయిన మిట్టరా! 


మిట్ట చుట్టూ - పత్తి చేలురా! ॥[తానతందానా॥ 


మిట్ట పక్కనా - అల్లంత దూరాన 

చిట్టి వూరేదో - వుందిరా |! - 
ఊరికీ మిట్టకూ - మధ్య భాగాన 
పాతగుడి యేదో - ఉందిరా! ర 
గుడిలోన దేవుడూ - లక్ష్మి నరసింహుడూ 
కొలువుదీర - నిలచి వున్నాడురా! ” 


వంతలు:- తాన తందానా తొన తందానా 


తందనానా తాన తానతందానా! 


వచనం:- నాయనలారా? అది మిట్ట - చుట్టూ పత్తిచేలూ 


వుండినాయి.అందుమూలాన ఆవూరు పత్తిమిట్ట అనే 
పేరుగ వెలసింది. నాయనా! అది చిత్తూరు రాజ్యంలో 
వాయల్పాడు ఇలాఖాలో నెలకొని వుంది నాయనా! 


వంత(1):- ఇదేమీ బాగాలేదు దేవరా! 


కథ కుడు:-ఎందువలన సోదరా? 


బుజ్జకథ 23 


వంత(2):- కాదా మరి? కృష్ణకవేమో కానాల యింటి వాడంటివి; 
వచ్చిందేమో తరిగొండ కంటివి? కత యేంది దేవరా? 
అంటేనూ - 


వంత(1):- ఈ పత్తిమిట్ట కత చెబుతున్నావాయె! ఇదెట్టా 
కుదుర్తదంటావు సామీ?... (రాగం) 


కథ కుడు:-(నవ్వుతూ) ఓరోరోరోరె! అదియా నీ సందేహము 
సోదరా! అయితే విను! 


“ఎకిల దొరా నాయడు గారూ...(అహ్హా) 
తమ్ముడెర్రమా నాయుడు గారూ... స్ట 
తల్లి పుల్లామాంబ - తన్వి నర్సామాంబ 
గుంపుతో అక్కడే విడిశారు... 
గుడిసెలూ, కుటీరాలు వేశారు 


వంతలు:- తానతాన తందాన తందనానా... 


కథ కుడు:-"పచ్చగడ్డి - ఉండిపోయెరా! ॥[తందానతాన॥ 
పచ్చాని చెట్లెన్నొ - కాచెరా! +. 
పసుల మేతకు కొరత - లేదాయెరా! ” 
జనుల తిండికి వసతి - కుదిరేనురా! ॥తందాన తాన॥ 


వచనం:- నాయనలారా! అందరూ ఆ ప్రత్తిమిట్ట చిట్టడవి 
(ప్రాంతంలో విడిసి, నివాసాలు సిద్ధం చేసుకుంటున్న 
సమయంలో ఒకవింత జరిగింది. అదేమిటంటే?.... 


వంత(1):- ఏమిటంటే...ఎమిటో? 
వంత(2):- సెలవివ్వండి దేవరా!....([రాగం) 


బైటే 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-(చిరుతలు వాయిస్తూ) 


“కడుపునిండా గడ్డిమేసీ పశువులన్నీ కదలిపోయాయి.. 
1భళాభళి!॥ 


ఎడకబ్బా పోతవంటూ - కావలోళ్లూ కదలిపోయారు.. 
1భళాభళి!॥ 


ఆడ చూచిన చోద్దెమునకూ - అంతులేకా 
పొంగిపోయారు 1భళాభళి!॥ 


పాలనూతి మడుగు పేరా - పెద్ద చెరువును చూచి 
మురిశారు ॥భళాభళి!॥ 


పరుగు పరుగున చేరవచ్చీ - నాయుడోరికి వార్త 
చెప్పారు 1 భళాభళి!॥ 


వచనం:- ఆ వెంటనే రామనాయుడుగారు గుంపుగుంపుతో 
కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి ఆ 'పాలనూతి మడుగును' 
చూచి ఎంతో నంబరవడీి, తన జనులలో, 
“అన్నలారా!” | 

వంత:-(1) ...ఆ..హ! 

వచనం:- “అమ్మలారా!' న 

వంతలు:- “అహా”! 

వచనం:- “ఇక మనకు దిగుల్లేదు - అడవి పచ్చగా ఉంది. 


జల సమృద్ధీ దొరికింది. ఈ (ప్రాంతంలోనే మనం 
శ్రమిన్తూ వంటవేస్తూ హాయిగా వుందాము. 


బుజ్జకథ 25 
ఆ గుడిలోని దేముడికి దీపం పెట్టి కాపాడమందాము” 
అన్నాడయ్యా! 
వంత(1):- ఆహ! తరువాతే మయిందయ్యో? - (దరువు) 


కథ కుడు:-తరువాతే ముంది సోదరా! ఈ వలస జనము గుడిని 
బాగు చేసుకున్నారు. లక్ష్మీనరసింహస్వామిని సేవిస్తూ 
హాయిగా వుండేవారు. 


వంత(2):- వారు హాయిగా వున్నారు సరే దేవరా! మా కతేమిటీ? 
వంత(1):- అసలు కతేమిటీ?... 1తధిగిణతోం॥ 


కథ కుడు:-నాయునా! ఆవిధంగా ఆఅ వూరు ప్రశాంతంగా 
పాడిపంటల్లో కలకలలాడుతూ వున్న దినాలలోనే 
కానాల అహోబలపతి అనే ఒక బ్రాహ్మణోత్తముడు 
చుట్టరికం కారణంగా ఆ వూరొచ్చి న్చీరవడి 
నాడయ్యా! 


వంత(1):- ఓహో! అదా లంక! ఈ కానాల కృష్ణయ్యుకూ 
ఆ కానాలరూ... 


వంత(2):-సర సం సరేనయ్యా! తరువాతేమిటో సెలవీయ 
వయ్యరో!...(రాగం,) 


కథ కుడు:- ఆహోబలపతయ్య ఎవరింట ఉండేవారో అడగలేదేమి 
సోదరా? 


వంత(1):- ఇప్పు డడుగుతున్నాము దేవరా! 
వంత(2):- ఎవరింట నుండిరా? 


26 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-(రాగంతీస్తూ) 
“వినరా తమ్ముడ! - కథ చెబుతానూ 
వింతవింతగా - వుంటదిరా!.. 
॥1తందానో-తానతందనానా॥ 


ప్రత్తిమిట్టలోన - పరమసాధ్వి యొకామె 
సద్విప్రవంశాన - వుండేదిరా!.. ॥తం౦॥ 
లచ్చిమీ నరసమ్మ - పేరిటా ఆయమ్మ 
దైవభక్తిలో - పొద్దు గడిపేదిరా!  ॥తం॥ 


వచనం:- ఆ బాపనమ్మ - పరమభక్తురాలు లక్ష్మీనరసమ్మ 
ఒకనాడు కవ్వంబట్టి మజ్జిగ చిలుకుతున్నది. 


వంత(1):- పొడివున్నోళ్లు రోజూ చేసే పనే కదా!..అదీ.. 
వంత(2):- అందులో వింతేమున్నదంటా?...(రాగం,) 


వచనం:- చూడండి నాయనా! వింతలలోకెల్లా వింత చెబుతా.. 
ఆమె సన్నని కూనిరాగం తీస్తూ కవ్వం తిప్పుతున్నాదిలా- 
“నల్లా నల్లానయ్యకు - చల్తా చల్లని చల్తా 
వెన్నా మీగడ లెంత యిష్టమో!” 


వంత(1):- ఇష్టామో...! (దరువుతో) 
“తెల్లాతెల్లని గడ్డా - పెరుగూ జిలుకూతోంటే 
వల్లామాలిన వలపూ ..చల్తేనో.. 


వంత(2):- “చల్లెనో..” (రాగం) 


వచనం:- అలా - ఆయమ్మ కుండలో కవ్వాన్ని సుతారంగా 
తిప్పుతూ రాగంతీస్తూ చల్ల చిలుకూతూండంగా.. 


బుజ్జకథ 2/7 
వంత(1):- తూండంగా... 


కథ కుడు:-తాడిట్ల తిప్పితే - టకటకా ॥తానతందానా॥ 
తాడట్ల తిప్పితే - టకటకా స్ట్‌ 
తాడిట్ల తాడట్ల - తిప్పితే తిప్పితే ॥[తానతందానా॥ 
కుండ అంచుల దాక - టకటకా టకటకా ,, 


వచన:- అంటూ ఒకటే టకటక చప్పుడు 
వంత(1):- ఏమిటీ..కుండలో..? 
కథ :- ల్‌ 


వంత(1):- ఏదో పడుంటదీ..అదే లేవయ్యా! కవ్వం కరకు 
తగులుతూ టకటకా... 


వంత(2):- టకటకా..టకటకా... అంతేనా! 


కథ కుడు:-నిజమేనరా! కవ్వం కరకు ఏదో తగిలే చప్పుడు; 
చేయిపెట్టి చూస్తే... 


వంత(1):- ఆ... ఎం తగిలిందయ్యరో! 

కథ:- ఎమీ లేదు! 

వంత(2):- ఏందేందీ? ఎమీ లేదా? 

కథ కుడు:-ఆ(1 ఏమీ లేదు. కానీ - మళ్లీ చిలుకగా.... 
వంత(1):- టకటకా...టకటకా - తధిగిణతోం - అంతేనా! 


కథకుడు:- చక్కగా...అంతే..అమ్మయ్య ముందాశ్చర్య పోయింది. 
తరువాత భయపడింది. చిలకటం మానివేసి పెనిమిటిని 


28 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కేక్రవేసింది - “ఏందయ్యా! ఈ మాయ?” అని వెరగుతో 
కలవరపడుతూ అడిగింది. ఆ యయ్య..'ఫరవాలేదు. 
మళ్లీ చిలుకు!...నేనున్నానులే' అన్నాడు. 


వంత(2):- చిలికిందా..? టకటకామందా! తధిగిణతోం! 


వచనం౦:- అమ్మయ్య ధైర్యంగా కవ్వంబట్టి చిలికింది. టకటకమని 
సవ్వడయింది. కాగానే అయ్య చేయిపెట్టి వెదకగానే.. 


వంత(1):- ఆఅ... ఎం తగిలిందయ్యోన్‌? 
వంత(2):- ఎం దొరికిందయ్యోవ్‌?... ఎదైనా లప్పం.. దొరికిందా?... 
(రాగం) 


కథ కుడు:-(చిరుతలు వాయిస్తూ) 
“రానున్న దినములా...రానున్న దినములా 
రానున్నదే కాద కీర్తీ... 
పత్తిమిట్టకు గొప్పకీర్తీ.... రానున్న! 


వంత(1):- తానె తందానా - తానె తందానా 
వంత(2):- తానె తందానానా ........... 


కథ కుడు:-“లక్ష్మీ నరసింహస్వామి - లక్షణా కృతిపూని 
నిగనిగా మెరిసేటి - నల్లశిలలో నిల్చి... 


వంత(1):- “తందానెతాన” 


కథ కుడు:- 'చూడముచ్చటగాను - ముద్దులొల్కెడి రూపు 
ధరియించి వారికీ దొరికాడు... 
వూరంతటికి తెలిసి వచ్చారు... 


వంతలు:- “తరిగిట తరిగిట తరిగిట తరిగిటతోం” 


బుజ్జకథ 29 


వచనం:- అఆ రాత్రే ఎకిలదొర రామానాయుడికీ ఆ స్వామి కలలో 
కనిపించి, తన కక్కడ గుడికట్టమని ఆదేశించినాడు. 
అందరూ అశ్చర్యపోయినారు. ఇద౦తా అ 
లక్ష్మనరసింహస్వామి మహిమేనని పొగడినారు. 


వంత(1):- “తరువాత ఏం జేసినారయ్యో?” 
వంత(2):- వివరంగ మాకెరుక పరచవయ్యో।! 


కథ కుడు;:-నాయునలారా! దొర ఒక శుభముహూర్తంలో 
ఆలయనిర్మాణం కోసం భూమిపూజ చెసి పాతగుడి 
ప్రక్కనే నేలను (తవ్వించగా.... 


వంత(1):- ఆ€...త్రవ్వించగా.... 


కథకుడు:- (నవ్వుతూ) ఆఆ...అదే సోదరా! అక్కడా..ఆ దొరకు 
గుప్తధనం దొరికింది. అదీ స్వామి దయే! - అని తలచి 
లక్ష్మీనరసింహస్వామికి ఘనమైన ఆలయం కట్టించి 
నిత్యపూజాదికాలు ఏర్పాటు చేసినాడు. అమ్మయ్య 
లక్ష్మీనరనమ్మ తరికుండలో దొరికిన నల్లని 
లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని స్వామి ఆదేశం మేరకే 
ఆ దేవళంలోనే ఉంచినారు. నాయనా! ఆవిధంగా 
తరికుండలో స్వామి దొరికినందున ఆ పత్తిమిట్టే 
తరికుండై కాలక్రమంలో తరిగొండగా మారిందన్నరో!.... 


వంతలు:- “తధిగిణతోం...అదీ కథా! 


కథకుడు:- అదే నాయనా తరిగొండ (గామకథ! కానాల కృష్ణయ్య 
చుట్టరికం కారణంగా లక్ష్మీనరసమ్మ యింటికి చేరిన 


30 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ఆ అహోబలపతి వంశంలో వచ్చినవాడు. తరిగొండలో 
వున్నందున తరిగొండ కృష్ణయ్య అనీ పిలిచేవారు. వీళ్లు 
తిరుపతి యాత్ర వెల్లి వచ్చినారన్నాను కదా? 


వంతలు(1):-అన్నారు కదా! 
వంతలు(2):-తరువాతేమిటో తెలవివ్వండి మహాప్రభో! 


కథ కుడు:- శ్రీపన్నగొది వర శిఖరాగవాసునకు 
పాపాంధకార ఘన భాస్కరునకూ; 
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన 
మాపాలి అలమేలు మంగమ్మకూ 
జయ మంగళం నిత్య శుభమంగళం” 
జయ మంగళం నిత్య శుభమంగళం 


బుజ్జ్బకథ 31 


శివ భాగము 
వంత(1):- “తందానా తందానా తానతందనానా” 
వంత(2):- “తానతందనా తానతందనా - తందనాన తానా” 


ఇద్దరూ:- “తధిగిణ తధిగిణ తధిగిణతోం” 


వంత(1):- అయ్యా! మహానుభావా! ఆ కృష్ణయ్య మొరా- 
వంత(2):- ఆయన ఇల్లాలి మొరా... 


వంత(1):- ఆ తిరుపతి వేంకటేశ్వరస్వామి- 
వంత(2):- ఆలకించినాడా?...(రాగాలాపన,) 


కథ కుడు:-నాయనలారా! 

వంతలు:- అయ్యా! 

కథ కుడు:-కోరిన వరము లిచ్చే స్వామి! 

వంత(1):- భళా! 

కథ కుడు:-కోటి వరహాల స్వామి! 

వంత(2):- భళా! 

కథ కుడు:-ముడుపులు తీసికొని ముద్దులు చెల్లించే స్వామి! 
వంత(1):- భళా! 

కథ కుడు:-ఆర్హుల మొర లాలకించే స్వామి! 

వంత(2):- భళాభళి! 


కథకుడు:- కృష్ణయ్య దంపతుల మొర వినకుండా వుంటాడా 
నాయనా? 


32 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వంత(1):- అయితే విన్నాడంటావు? 

కథ కుడు:- ఆ. 

వంత(2):- విన్నందు క్రేమిటయ్యా గుర్తు? 

కథ కుడు:-గుర్తు అడుగుతున్నావా తండ్రీ! 
వంత(1):- ఆ. 

కథ కుడు:-అయితే విను!... 

వంత(2):- అలాగే..చెప్పండి మరి? 


కథ కుడు:-“నందవరీకుడు - వాసిష్ట గోత్రుడు 
కృష్ణయార్యుడెంతో... 


వంత(1):- 'తందానా...తాన.తందనానా..” 


కథ కుడు:-"శిష్టమానసుడు - దుళ్ళీల వర్ణితుడు 
సదమల హృదయుడు-సద్‌బ్రహ్మవేత్త” తమ్ముడూ... 


వంత(2):- “తందానా...” 


కథ కుడు:- “ఆతని యిల్లాలు - మంగమాంబా తల్లి 


అనుకూలవతి - తమ్ముడూ-" 1తం॥ 
పాతివత్యము కలది - పావన గుణమణీ 
పరమాత్మ - భక్తురాలు... ॥త౦॥ 


ఇంతటి భక్తుల - ప్రార్ధన విని దేవ - 
దేవుడు దయచూచెనూ.... 


వంతలు:- బళాబళి! తానతాన తందాన తానతాన... 
తరువాత ఎమైందయ్యరో? 


బుజ్దకథ 33 
కథ కుడు:-ఒక శుభముహూర్తాన ఆ పతివతామతల్లి 
వంత(1):- ఆం... 

కథ కుడు:-అఆ మంగమాంబ... 


వంత(2):- ఆం.... 

కథ కుడు:-పండువెన్నెల కాంతి - పాలరాతీ కాంతి 
పరచు కొన్న తీరునా... 1త౦॥ 
ముద్దయిన బొద్దయిన 
అద్దాల చెక్కిళ్ల.... 1భళా॥ 


నిగనిగాలాడేటి - నీలాల కేశాల 
బోసి నవ్వులనోట - దొండపండు పెదాల 
ఆడ నిసువును కన్నదీ... 


వంతలు:- “తాన తందనా తందనాన తానా...” 


వచనం:- ఆ పనికూనకు పురుడుపోసి, జాతకర్మ చేసి, 
ఆ తిరువుల వెంకన్న అను గవామున 
జన్మించినందున ఆ కూనకు “వెంగమాంబ” అని 
నామకరణం చేసినారు నాయనలారా! 


ఠి 


వంతలు:-“తధిగిణ తధిగిణ తధిగిణతోం - తందరి తానతాననానా! 


కథ కుడు:-(రాగం తీస్తూ) 
“తల్లి పాలూ తాగి - మెల్లగా శయనించు 
మేలుకున్నా కూడ - మేళమ్ము వాగదూ... 
ఎడుపన్నా మాట - ఆ నోట వినరాదు 
రెండు చేతుల దరువు - తాటించి కేరాడు' ॥తం॥ 


34 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వచనం:- అంతేకాదు నాయనలారా! 
వంత(1):- మరి ఇంకా యేమో చెప్పు... 


కథ కుడు:-“అమ్మ వెంకన్న పైన - ఆలపిస్తూ వుంటె 
చెవులొగ్గి వింటూన్న - తీరులో కనిపించు 

తానె తందానా॥ 
అయ్య చేతిలొ గంట - మోగితే చాలింక 

కొళ్లు సేతుల నొక్క - ఊపునా కదిలించు॥తానె॥ 


వంత(2):- ఇంకా...? 


కథ కుడు:- “మందవారములందు - దాసాంగమును చేసి 
రూన నుదుటను నామ - ముంచబోతే చాలు ॥తానె॥ 
కదలదూ మెదలదూ - నామమ్ము నిడు కొనును 
వెంకన్న అంటేను - ఎంత ఉల్లాసమో... 


వంతలు:- “తానె తందానా-తానెతందానా-తానెతానెతాని తాన 
తందనానా తరిగిట రుం” 


వచనం:- సోదరులారా! 
వంతలు:- అ. 


వచనం:- ఆ ఏడుకొండలవాడి దయవల్ల పుట్టిన కూన 
అయినందుకో ఏమోకానీ... 


వంత(1):- కా...నీ... (రాగం - దరువూ) 


కథ కుడు:-నిసువుగా వున్నప్పటి నుండే ఆ కూన వెంగమాంబకు 
కళ్లూ చెవులూ ధ్యాసా అంతా కూడా ఆ ఏడు 
కొండలవాని మీదే అన్నట్టుగా వుండేది! 


బుజ్జకథ 35 


వంత(1):- ఆహా] మరి కూన పెరగలేదా? 
వంత(2):- ధ్యాస తరగలేదా మహా ప్రభో?(దరువు) 


కథ కుడు:-పుట్టిన శిశువులు పెరగకుండా వుంటారా నాయనా? 
'పెరగనిదే మన మింతవాళ్ల మయినామా? 


వంత(1):- అవునవును... పెరిగీము...పెరిగేము 
వంత(2):- పెరిగాము..పెరిగాము.. తధిగిణతోం... తరువాతే 
మయిందో చెప్పండి... మహాప్రభో? (రాగం) 


కథ కుడు:-(ఆలాపన) 
“పూసిన మొగ్గా - పువ్వవుతున్నాది[తందానతాన॥ 
విరిసే పువ్వూ - వీచేగాలీ ( 
చూసే కళ్లకు - తాకే ఒళ్లుకు  ,, 
ఆనందమందించురో సోదరా ! స 
హాయనీపించేనురో! ॥1తందానతాన॥ 


వచనం:- నాయనలారా! 
వంతలు:- అయ్యా! 


వచనం:- బాల వెంగమాంబ క్రమక్రమంగా (ప్రవర్ధమాన 
అవుతూ వచ్చింది. ఏలాగున నంటే... 


కథ కుడు:-(రాగం) “పున్నమీచంద్రుడు ప పున్నమీ చంద్రుడు 
పుడమికీ దిగినాడో.... ॥త౦॥ 
పూల చెండుల్లూ - పూలచెండుల్లూ 
పుడమీని దోర్లేనో.... ॥1తం॥ 


36 భత్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


చలికొండ కోనల్ల నుండీ ॥త౦॥ 
రాయంచ దిగి వచ్చెనేమో ॥త౦॥ 
రాయంచ దిగివచ్చి - రాయంచ దిగివచ్చి 
రాచనగరూ చేరెనో ॥తందానో తాన॥ 


వచనం:- అన్నట్టుగా అందముగా కృష్ణయ్య దంపతుల ఇంటికే 
కాదు, వూరిజనానికే చూడముచ్చటగా పెరగసాగింది 
వెంగమాంబ. 


వంత(2):- భళా! భళాభళి! తానతం౦ందనానా... 
వచనం:- అయితే... 


వంత(1):- అయితే...గియితే... 
వంత(2):- మల్లీ ఆ కొతుకేమిటయ్యా? 


కథ కుడు:-“వయసేమొ వస్తానె వుందీ-కాని, 
మనసేమొ యేడనో వుందీ... ॥త౦॥ 


ప్రొద్దు పొడిచిన దాది - పొద్దు గుంకేదాక 
నిద్దరొయ్యేదాక - నిద్దర్దా మెలకువలొ 
వేంకటేశ్వరు ధ్యాసలో - వెంగమ్మా 

అన్నపానాలే మరచినాదీ.... ॥త౦॥ 


వచనం:- ఆ చిన్నారి తల్లి - 
వంత(1):- ఆహం. 
వచనం:- ఆఅ అందాల మల్లి స 


వంత(2):- ఆహ. 


బుజ్జకథ 37 


వచనం:- ఆ వేంకటేశ్వరుని మీదనే ధ్యాసమళ్లి ప్రొద్దస్తమానమూ, 
ఆ లక్ష్మీనరసింహస్వామి... ఏ లక్ష్మీనరసింహస్వామి? 


వంత(1):- ఆ....తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి... 


వచనం:- ఆ. ఆఅ లక్ష్మీనరసింహస్వామి దేవాలయమే ఇల్లు 
చేసుకొని ఒళ్లంతా కళ్లుగా ఆ స్వామి దివ్యమంగళ 
విగ్రహమే చూస్తూ...నోట దొర్లిన పాటలే పాడుతూ... 


వంత(2):- పాట? నోటికి వచ్చిన పాట? ఆ చిన్నారినోట పాట? 
వచనం:- అఆ6పాటే... 

వంత(1):- ఎదీ..ఎదయ్యా ఆపాటా? 

వంత(2):- ఏదీ... ఏ పాట పాడిందో వినిపించూ... 


కథ కుడు:-(రాగం)“శరణు శరణూ - శరణు శరణూ 
శరణు శరణూ - శరణు శరణూ 
శరణు శరణూ - (త్రిలోకనాయక! 
శరణు పురహర సాయకా! 
శరణు ముక్తి ఫలప్రదాయక! 
శరణు భక్త సహాయకా! 
శరణు శ్రీ తరిగొండ మందిర! 
శరణువత్స ధృతేందిరా! 
శరణు మోహన! దివ్యసుందర।! 
శరణు దరనిభ కంధరా! 


వంత(1):- భళా! భళారే! పాట! భళా! 
వంత(2):- చిన్నికూన అయినా ఇంత సొగసుగా పాడుతున్నదంటే. 


38 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథకుడు:- అంతా అ తరిగొండ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహమే 
నాయనా! ఇక్కడ మరియొక్క విశషమూ ఉన్నది 


నాయనా! 
వంత(1):- అదేమిటో సెలవివ్వండి మహాప్రభో! 


కథకుడు:- ఆ చిన్నారి వెంగమాంబకు శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహుడే 
అన్నీనూ... 


వంత(2):- అన్నీ...నూ.. అంటే స్వామీ? 


కథ కుడు:-ఏడుకొండల వేంకటేశ్వరునకూ, ఆ కైలాసాచల 
వాసునకూ, ఈ తరిగొండ స్వామికీ ఆమె దృష్టిలో 
అభేదమే నాయనా! 


వంత(1):- అభేదమో - దుర్భీదమో స్వామీ! మాకందరికీ 
అర్థమయ్యేలా చెప్పుదురు గాకా... 


కథ కుడు:- నాయనలారా! తరిగొండ వెంగమాంబ లక్ష్మీనరసింహుని 
లోనే శ్రీనివాసునీ, ఆ శ్రీనివాసునిలోనే లక్ష్మీనరసింహునీ 
చూడగలిగిందని, ఆ లక్ష్మీనరసింహుని లోనే శ్రీకృష్ణునీ 
దర్శించగలిగిందా తల్లి! 


వంత(2):- అలాగని మీకామె చెప్పిందా ఏమిటండీ? (దరువు) 
కథ కుడు:-నాయనా! ఆమె పాడిన ఈ పాట విను! 


వంత(1):- ఏదీ స్వామీ? పాడి వినిపించండీ!... 


బుజ్జకథ 39 


కథ కుడు:-(ఆలాపన,) 
“గిరిధాముని గూడరే! - గిరిగిట్టంద రాడరే! 
గోవిందుని గూడరే! - కోలాటాలంద రాడరే! 
శ్రీనివాసుని గూడరే! - పూని పదముల పాడరే! 
తరిగొండేశుని గూడరే! - తిరిగి గొబ్బిల్లాడరే!” 


వంత(2):- ఆహా(! ఎంత అద్భుతమండీ! అందరు దేవుళ్తనీ ఆ 
తరిగొండస్వామిలోనే చూచే ఆ భక్తురాలి గొప్పే గొప్ప! 


కథ కుడు:- కానీ... ఆ పసిదాని భక్తిమహత్ష్వం ఆమె తల్లిదండ్రులకూ, 
వూరి పెద్దలకూ అవగతం కాలేదు, అందుచేతా... 


వంత(1):- ఏం చేసినారేమిటీ? 


కథ కుడు:-“గాలిసోకిందంటూ తలచారూ ॥తం౦॥ 
పోలి ధిష్టీ తీసి వేశారూ | 
భూతవైద్యుని తెచ్చి చూపారూ  ,, 
వాతలెన్నో పెట్టి వంచారూ షీ 
వూరూరు వూరూరు తిప్పారూ / 
తిరుణాళ్ల సంబ్రాలు చూపారూ వ 


వచనం:- అయినా...ఆమె పద్ధతి కించిత్తయునా మారలేదు 
సోదరా! పైపెచ్చు.. 

వంత(2):- అ. పైపెచ్చు ఏం జరిగిందయ్యా? 

కథ కుడు:-“ఒకవూరి తిరణాళల్లొ తమ్ముడా! ॥సై॥ 
వేంకటేశుని బొమ్మ తమ్ముడా! న 
కొనితెచ్చి యిచ్చారు తమ్ముడా! స 
ఇంకేమి చెప్పాలి తమ్ముడా? = 


వంతలు:- సై సైసైసై సై... చెప్పకపోతే మాకెట్టాగయ్యా 
0 


40 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథకుడు:- అ చిన్ని వెంగమాంబకు ఆ బొమ్మతోడిదే లోకమై 
అన్నమూ, పానమూ, నిద్రా అన్నీ మానేసి ఆ 
బొమ్మతోనే ఊసులాడేది; పాటలు పాడేది; జోలపాడేది; 
కనులుమూసి పరవశించి లోకమే మరచిపోయేది. 


వంత(1):- మరి అమ్మా నాన్న లేంచేశారయ్యా స్వామీ? 
కథ కుడు:-అప్పుడు- 

వంత(2):- ఆహం. 

కథ కుడు:-ఆ పిల్లకు ఎనిమిదేళ్లేనయ్యా! 

వంత(1):- అయితే నేమటా? (దరువు) 


కథ కుడు:-(రాగంతీస్తూ) “అష్ట వర్షాభవేత్‌ కన్యా అని శాస్త్రం 
వుండబట్టి... 


వంత(2):- ఉంటేనేమి బట్టి... 
కథ కుడు:- అమ్మాయికి మంచివరుణ్ణి చూచి పెళ్లిచేసేస్తే.... 
వంత(1):- ఆ....చేసేస్తే..! 


కథ కుడు:-ఇక ఆ సంసార సాగరంలో మునిగి ఈ గాలిపిచ్చి 
చేష్టలన్నీ వాటంతటవే పోతాయనుకొనీ... 


వంత(2):- అనుకోనీ తందానా? 
వంత(1):- ఏం చేసినారో తందనానా? 


కథ కుడు:-“కన్నకూతురికి - చిన్నదానికీ 
మనువు చేయదలచీ.... ॥తందానతాన॥ 


వచనం:- 


వంత(1):- 


వచనం౦ం:- 


వంత(2):- 


వచనం౦:- 


వంత(1):- 
వంత(2):- 


బుజ్జకథ 4] 


కాలికీ బలపం - కట్టి తిరిగెనూ 


కృష్ణయార్యుడంతా ॥త౦॥ 
కానీ ఒక్కడు - కలిసి రాలేదు 
కర్మగాలినట్టూ... 1త౦॥ 


అమ్మాయి బాగాలేదా? 
బాగుంది కదా! (దరువు) 
కుటుంబం మంచిది కాదా? 
ఎంతో మంచిది కదా? (దరువు) 


మరయితే వెంగమాంబను మనువాడేందుకు ఒక్క 
మగవాడూ ఎందుకయ్యా రాలేదూ! 


ఎందుకయ్యా రాలేదూ? 
తరికిట తరికిట తరికిట థా. 


కథ కుడు:-(ఆలాపన,) 


“ఇంటివాడే పెట్టె - కంటిలో మంటనే 
సామెతుంది కదరా! ॥త౦॥ 
ఇరుగు పొరుగూకె - ఇంతింత అనరాని 
ఈసు వీరిమీదా- ॥త౦॥ 
పనిగట్టి మరిమరీ - వెంగమాంబామీద 
గాలి కతలనెన్నో.... ॥త౦॥ 
కల్పించి చెప్పారు - చాడీలు వూదారు 

పిచ్చి బాగులదనీ - పితూరీలు చెప్పారు 
వచ్చినట్లే వచ్చి - వరుని సంబంధాలు 

వెను దిరిగి పోయేవీ ॥తం॥ 


42 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంతలు:- 'తందానో...తానె..తందనానా'... 


వచనం:- అ విధంగా ఇరుగు పారుగువారే అసూయతతో 


లేనిపోనివి చెప్పి సంబంధాలు కుదరనిచ్చేవారు 
కాదు. 


వంత(1):- ఆ( ఆ( అయినా...? 


వచనం:- చిత్తూరు దగ్గర నారగుంటపాళిం అనే ఒకవూరిలో 


వరుడు దొరికినాడయ్యా! 


వంత(2):- ఆహో. దొరికాడు...దొరికాడు - ఎవరయ్యా 


ఆ భాగ్యశాలి? 


వంత(1):- పరమభక్తురాలు వెంగమాంబను పెళ్తాడబోయే 


ఆ అదృష్టవంతు డెవరయ్యరో?..(రాగం) 


కథ కుడు:-(ఆలాపన,) 


“నారగుంట పాళేనా - శ్రీవత్సస గోత్రుడూ 
ఇంబేటి తిమ్మయార్య - కిష్టా కుమారుడూ 


వంతలు:- “తానా-తందానా-తాన-తాననానా 


కథ కుడు:-“వెంకటాచలపతే - వెంగమాంబ వరుడూ ॥తాన॥ 


లేనిపోనీ వెన్నా - చెప్పినారురా! 

ఇరుగు పొరుగు వారూ.. ॥త౦0॥ 
పిచ్చిదన్నారురా - వెర్రిదన్నారురా! 

ఈసు చెందిన వారూ - ॥త౦॥ 


బుజ్జకథ ఉప 


ఆమెనూ పెళ్లాడి - అనదవై పోతావు 
వద్దు వద్దన్నారురా!- ॥త౦॥ 
వచనం:- అయితే.... 


వంత(1):- అయితే గియితే ఎమైందయ్యరో?...(రాగం) 
వంత(2):- అందరిలాగే వెనక్కి ఏడడుగులు వేసినాడా? 


కథ కుడు:-అహ! 
“చెప్పుడు మాటలు వినడురా!... ॥సై! 
తప్పుడు బాటను పోడురా! 99 
చక్కాని చుక్కొ - కేముంది తిక్కా? 
తాళిగట్టితె తిక్క - కుదిరిపోవును చుక్క 
అనుకున్నవాడుర! - వరుడూ (॥ 
వియ్యమంద సిద్ధ పడెనూ వ 


వంతలు:- “తధిగిణ తధిగిణ తధిగిణతోం” 


వచనం:- ఆ రీతిగా వెంగమాంబ చక్కదనం చూచీ, ముద్దు 
వామును .వౌొచ్చీ, పెళ్లయితే విచ్చీ గిచ్చీ 
కుదురుతుందని వెంకటాచలపతి అమ్మాయిని 
యిష్టపడినాడు. కృష్ణయ్య దంపతులు వైభవంగా 
పెల్లిచేసినారు...అయితే...(రాగం) 


వంత(1):- మళ్లీ ఈ అయితే ఎమిటయ్యా మహా ప్రభో? 
వంత(2):- మల్లీ కతేమన్నా మొదటికే వచ్చిందో భామతో? 


కథ కుడు:-అదేదీ కాదు నాయనలారా! 
వంత(1):- అయితే మరేదో సెలవీయవయ్యా మహాప్రభో! 


ఉడీ భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


లీ పెళ్లి - పెల్లి పెళ్తంటారు 
నేనొల్లనయ్యా! - ॥తందా..నో..॥ 
నెవరి పెళ్తామొ - తెలియకుండా మీరు 

ఈ పెళ్ళి చేస్తాం అమ్మా-! 

చిన్ననాటానుండి - చిత్తాన శ్రీహరే 

నిన్న మొన్నా నెడు - రేపు కూడా హరియె 

శ్రీ తిరుమలేశునీ - సొత్తునయ్యా నేను తండ్రీ! 
నాకెందు కీ వుత్త పెండ్డీ? ॥త౦॥ 


వచనం:- అంటూ నిత్యమూ తలిదండ్రులతో వాదించింది; 
వాదిస్తూనే వుంది. పెళ్లైనాక కూడాను... అది బాల్య 
వివాహం కనుక. 


వంత(1):- అయ్యయ్యయా్యా! ఆగాగు! ఏందీ....బాల్య 
వివాహమా? 


వంత(2):- ష్‌! గట్టిగా అనకయ్యా! ఈ ప్రభుత్వం వినిందటే, 
మనమీదకూ దాడి చేస్తుందీ... 


కథ కుడు:-(నవ్వుతూ) నాయనా! మనమిప్పటి మాట కాదు గదా 
చెబుతూన్నదీ... 


వంత(1):- బెను కదరా! (దరువు) 
(2):- బెనౌను కదా! 


కథ కుడు:-అవి వందల యేళ్లనాటి ఆచారాలు. మంచికో చెడ్డకో 
వాళ్లు పాటించేవారు. మంచి జరిగిందా... 


వంత(1):- ఆ 


బుజ్జకథ గేర్‌ 
కథ కుడు:-శుభం అనేవారు. 

వంత(2):- కీడు జరిగెనా... (రాగం) 

కథ కుడు:-అంతా కర్మ అనేవారు. 

వంత(1):- ఓహో! 


కథ కుడు:-అందుకే వెంగమాంబకూ బాల్యవివాహమే జరిగింది. 
పద్ధతి మార్చుకో లే దా తల్లి. 
వంత(2):- ఎట్టాగయ్యా మరీ? 


కథ కుడు:-అంతలో ఒక శుభ ముహూర్తాన వెంగమాంబ 
వ్యక్తురాలయిందీ. 


వంత(1):-ఎందో మా కయితే బొత్తిగా అర్ధం కాలేదు. 
కథ కుడు:-నాయనా... అమ్మాయి పుష్పవతి అయింది. 


వంత(2):- ఓహో! ఓహ్‌- ఆ.ఆ(సూ సొ సు - అంటేనూ తదుపరి 
కార్యక్రమం ఏదో జరిపీ - ఆ తల్లి నింక అత్తవారింటికీ 
తోలేస్తారన్నమాట. 


వంత(1):- అన్న మాటేమిటిరా తమ్ముడూ! ఉన్న మాటే కదా అది? 
ఆడపిల్లలనూ మెడపట్టి అత్తారింటికి తోసేసీ.... చేతులు 
దులుపుకొనీ... హమ్మయ్య అనుకోవటం మన కలవాటే 
కదరో!... (రాగం-దరువూ) 


కథ కుడు:-తప్పు నాయనా! తప్పు! ఇదేమీ చేతులు దులుపుకొనే 
సంప్రదాయం కాదు. 


వంత(1):- మరి? 


ఉరి భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
కథ కుడు:-దాంపత్య జీవనం. 
వంత(2):- అంటే...! 


కథ కుడు:-నిండు నూరేళ్లూ ఆలూమగలూ సుఖంగా సాగాలీ 
అనుకొని ఆపేక్షించి ఆశీర్వదించి మమతానుబంధాల 
విలువ లోకానికి చాటే చదువు. 


వంత(1):- ఆ....ఏం చదువో...ఎమోలెండి! 
వంత(2):- మరా చదువు వెంగమాంబ చదివిందంటారా? 


కథ కుడు:-అదే చెబుతూన్నాను. 


కథ కుడు:-(రాగం) 
“మంచి ముహూర్తం చూచిన పెద్దలు ॥తందన తానా॥ 
ఎంచి ఘడియలు - వేడుక చేసిరి స 
బంధువులు వచ్చిరి - విందులు గుడిచిరి ,, 
శోభన గృహమూ - అలంకరించిరి ఖ్‌ 
అమ్మలక్కలూ - పేరంటాండ్రూ ణి 
ఛలోక్తు లాడిరి - చతురూ చేసిరి న 
పాటలు పాడిరి - ఆటలు అఆడిరి 
మంగళారతీ - ముదమున నిచ్చీ 
వెంగమాంబనూ - లోనికి పంపిరి 


4 


వంతలు:- “తానతందనా-తధిగిణ తధిగిణ తధిగిణథా॥ 


వచన౦:- అప్పుడే మయిందయ్యా? అంటే... 


బుజ్జకథ 47 


వంత(1):- ఏమో ఏమవుతుందయ్యా స్వామీ! అందరికీ 
అయ్యేదే అవుతుంది. అంతే కదా! 
వంత(2):- “శోభనమే...శోభనమే...ఆ-” (రాగం) 


కథ కుడు:-ఎమయ్యిందంటేనూ... (రాగాలాపన) 
“పెల్లి కూతురూ - ముస్తాబయ్యి - లోన వస్తు వుంటే” 


1తందానా-తాన॥ 
నింగినుండీ చందమామే - నేలకు దిగివస్తూ వుందీ 

॥శతందానా-తాన॥ 
మబ్బులోని మెజపె - గదిలోకి వచ్చీ - మెజసి 
పోతున్నాదీ,, ॥తందానా-తాన॥ 


వచనం:- అని అనుకున్నాడు కొత్త పెళ్లికొడుకు వెంకటాచలపతి. 


వంత(1):- కొత్త పెల్లికొాడుకూ-వెంకటాచలపతీ. 
వంత(2):- చలపతి కాకుంటే మరోపతి ఎలా అవుతాడు 
తమ్ముడూ ౧ 


వచనం:- తప్పు నాయనలారా! అపభంశాలూ అవాకులూ 
పలకరాదు. 


వంత(1):- (లెంప లేసుకుంటూ) తప్పు - తప్పు - అప్పుడేమయిందో 
చప్పున చెప్పండప్పా! - (రాగం) 


కథ కుడు:-(ఆలాపన) 
“కొత్త పెల్లికూతురిలా - సిగ్గూ బిడియాలు గప్పి, 


వంత(1):- “తందనానా - తందనానా” 
కథ కుడు:-“తలవాల్చీ ఒయారంగ - అడుగులోన అడుగువేసి” 


వంత(2):- “తందనానా ...తందనానా” 


48 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
కథ కుడు:-“అంచలాగో - మదగజంలాగో 
వంత(1):- “తందనానా - తందనానా” 

కథ కుడు:-“వెంగమాంబా...' (ఆగుతాడు) 
వంత(2):- ఆ( వెంగమాంబ? 

కథ కుడు:-రాలేదయ్యరో!... (రాగంతీస్తూ) 
వంత(1):- తళాంగు తధిగిణతోం (దరువు) 
వంత(2):- ఇదేమి వింత మాప్రభో? 


కథ కుడు:-"వింతలకే ఇది - వింతరా!.... ॥సై॥ 
సుంతయినా - సిగ్గు పోదురా! ,, 
చింతా వంతాలేనికాంతగా ,, 


చెంత చేరి కాంత నిల్చెరా!...॥తధిగిణ తధిగిణతోం॥ 


వచనం:- వేంకటాచలపతి వద్ద...తన మెడలో మంగళసూత్రం 


కట్టిన మగని వద్ద. 


వంత(1):- ఎవరివద్దా..? అగ్నిసాక్షిగా తాళికట్టిన తన పెనిమిటి 


వద్ద. 


వచనం౦:- వెంగమాంబ నిలుచుంది. తనచేతి పాల స్టాలీని- 


వంత(2):- వయ్యారాలు పోతూ - తన మగని చేతి... కందిం 


చిందీ.. (రాగం) 
వచనం:- లేదు నాయనా! 
వంత(1):- ఏమిటీ! లేదా! అదెట్లాగయ్యా? 


బుజ్జకథ 409 


కథ కుడు:-వినండి తమ్ములారా! ఆ పాల స్టాలీని ప్రక్కన బల్లమీద 
నుంచి, రెండు చేతులూ జోడించి, వేంకటాచలపతిని 
“నీవెవ్వరో ఎరుగనయ్యా!..... ॥తందాన॥ 
నే నెవ్వరో నీకు తెలుసా? 
జన్మ జన్మల నుండి స 
వేంకటేశుని దాన.... ( 
నా రూపు నాచూపు.... 1. 
నా చేత నా కూత... 
తరిగొండ శ్రీలక్ష్మి స్ట 
నారసింహునివే' 
తిరుమలా గిరిలోని 
శ్రీ వేంకటేశునివే!... షు 


వచనం:- అంటూ తత్త్వం పాడి... “ఆ పరమాత్మునకు 
అంకితమైన నా శరీరం మీద నీకు అధికారం కలదా? 
తాళిగట్టితివి; సరే...ఈ దేహం నీదే! కానీ నా చిత్తం 
ఆ శ్రీనివాసాయత్తం! ఈ దేవదత్తమైన తనువును తాకి 
ఆపవిత్రం చేసి “ఎంగిలిని దైవాని కిచ్చెదవో; నీవు 
వచ్చిన దారినే పోయివచ్చెదవో నీచిత్తం!'. అంటూ ఆ 
తిరుమలవాసునే స్మరిస్తూ కళ్లు మూసుకున్నదయ్యా! 


వంత(1):- ఆహా! ఏమి చోద్యం! ఎమి చోద్యం? 


వంత(2):- ఇంత వింత కళ్యాణ కథ మే మెన్నడూ వినలేదయ్యా! 


50 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(1):- తరువాతేమయిందో సెలవియ్యవయ్యా? 


కథ కుడు:-(రాగాలాపనం చేస్తూ) 


“ధ్యానమూర్తియై - రాతిబొమ్మలా - నిల్చుందిరా! 
వెంగమాంబా” 


వంత(1):- “తందానా...తందానా...తానతందనానా 


“ఆ భంగిమలో - ఆ రూపురేఖలో - అతని కేదో 
తోచెరా!” ॥త౦॥ 
దిగ్గునా దిగి మంచ, - మెగగట్టి తనపంచె 
తలవంచి దండాలు - పెట్టాడూ 

తలుపుదీసీ పరుగు దీశాడు” ॥త౦॥ 


వచనం:- పెళ్లి కొడుకు వైపు చుట్టాలూ, పెళ్లి కూతురు వైపు 


చుట్టాలూ పక్కాలూ అందరూ నోరెళ్ల బెట్టినారు. పెళ్లి 
కొడుకు బంధు బలగ మంతా మాకీ వధువు 
వద్దంటూ వారి (గ్రామానికి వెల్లి పోయినారు. 


వంత(1):- అరర ౦06౮6!... 


వచన౦:- కృవ్ళ య్య దంవతులు లబోదిబోవుంటూ 


వెంగమాంబను పెట్టని చీవాట్లు పెట్టీపెట్టీ సొమ్మసిల్లి 
పోయినారు. 


వంత(2):- అయ్యయ్యయ్యయ్యో! 


వచనం:- వెంగమాంబ మాత్రం తనచిత్తమంతా వేంకటేశ పదార 


విందాయత్తం చేసి దూషణ భూషణ తిరస్కార పురస్కారా 


51 


లకు అతీతంగా ధ్యానంలో మునిగిపోయింది నాయన 
లారా! 


కథ కుడు, “మాధవాయ జయమంగళం 

వంతలు మా చరణాయ - వేదోద్ధరణాయ 
మధుదైత్య హరణఖాయ - మంగళం! 
మందరోద్ధరణాయ - మంగళం - విమల 
రుందాళి రదనాయ - గురుతర తరిగొండ 


మందిరాయ శుభ మంగళం!!” 





52 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


3వభాగము 


కథ కుడు:-“నందనందన! తే - నమో! నమో! 
సానంద హృదయ! తే - నమో! నమో! 
నారాయణ! పరిపూర్ణ సుధాకర వద 
నా! మాధవ! కే నమో! నమో! 
నారద సనక సనందన నుతపద 
నళిన యుగళ! తే నమో! నమో! 
వరతరిగొండ నివాస! పరాత్పర! 
నరమృగవర! తే నమో!నమో! 
గురుతర పన్నగ గిరినాయక! బహు 
నరపూజిత! తే నమో! నమో! 
నంద నందన! తే నమో! నమో! నమో!నమో!” 


వంత(1):- ఆహా! ఎన్నాళ్ల కెన్నాళ్లకు అన్నమయ్య కీర్తన పాడి 
మా చెవుల తుప్పు వదిలించినావు స్వామీ! 


వంత(2):- ఏమీ! వెంగమాంబ కథలో అన్నమయ్య కిరీట 
మేందిరో? ఏంది స్వామీ! వీడి వాగుడూ? 


కథకుడు:-(నవ్వుతూ) అది అతని పొరపాటు నాయనా! 
తమ్ములారా! 


వంతలు:- అయ్యా! 


కథ కుడు:-అదీ అలనాటి అన్నమయ్య కీర్తన “నారాయణ తే 
నమో నమో' బాణీలోనే ఆ పద కవితా పితామహుని 
కీర్తనలు వినిన ప్రభావం చేతనో ఏమో, మన 
తరిగొండ వెంగమాంబ పాడిన కీర్తన నాయనా! ఇది. 


బుజ్జకథ 53 
వంత(2):- ఏమిటీ! ఇది వెంగమాంబ కీర్తనా? 


కథకుడు:- ఇంతకు మ)నుపు మాకు వినిపించిన మంగళం 
పాటలూ, అఆరంభంలోని గణపయ్య స్తోతమూ కూడా 
వెంగమాంబ రచనలే నాయనా! 


వంత(2):- ఎందేందయ్యోవ్‌! అంత చక్కని పాటలన్నీ ఆమె 
రాసినవేనా? 


కథ కుడు:-ఉత్త రాయటం మాత్రమే కాదు నాయనా! 
వంత(1):- మరే? (దరువు) 


కథ కుడు:- అప్పటికప్పుడు ఆ భక్తురాలి తలలో కలిగిన తలపులను 
వెంటనే పాటగట్టి స్వామి మీద పాడి పరవశించి పోయే 
ఆశు కవయిత్రి... 


వంత(2):- అదేమిటయ్యా? ఆసుపత్రేందయ్యా యిక్కడా? 


కథకుడు:- (నవ్వుతూ) అసుపత్రీ జాపత్రీ కాదు నాయనా! అశు - 
కవయిత్రీ అంటే అప్పటి కప్పుడే పాటా, పదం కట్టి 
స్వామిని కీర్తించే కవయిత్రి అని. ఆమె అక్షరశారదా 
కటాక్షం పొందిన పరమయోగిని కదయ్యా! 


వంత(1):- అంటే.. ఇప్పుడు...నువు పాడిన పాట? 
కథ కుడు:-ఆ. 
వంత(2):- ఆయమ్మదే నంటావు? 


కథ కుడు:- ఆ. 
ర్‌ 


5్‌4 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(1):- అదికాదయ్యా! పెల్లి పెటాకులయి పోతే... ఈమె... 
ఎవరూ? 


వంత(2):- ఈమె... 


వంత(1):- ఆ( ఆమె...వెంగమాంబ పాటలు పాడుకుంటూ 
సంబరంగా కూచుందా? ఇదేం విడ్డూరమయ్యా? 


కథ కుడు:-(అలాపన) 
“సంబర మెవరికి - సంబర మెవరికి 


డంబముకదరా! పెల్తీ.... 1తందనతానా॥ 
నిరాడంబరముగ - సదానందమున ,, 
నిశ్చల భక్తిలొ మునిగీ... న 


పెల్లికి ముందూ - ఆ తరువాతా ఖే 
ఒకటే చింతన నుండీ త 
నిరీహ నిన్నృహ నిరంజనముగా 

సాగెడి వెంగమ సుండీ! స్‌ 
తిరుమల వాసునె వలచినదీ 
తరిగొండేశునె నమ్మినదీ 


ర 


వంతలు:- “తాన తందనా తందనాన తానా” 


వచనం:- కనుక - ఆమె - ఆ తల్లి - ఆ భక్తురాలు సంబరాన 
కాదు నాయనా! మునుపటి భక్తిభావనతోనే - ఇంజేటి 
వెంకటాచలపతి పరిగెత్తిపోయినా, ఆ తరిగొండ 
లక్ష్మీనరసింహునిలోనే అందరు దేవుళ్లనూ దర్శిస్తూ 
అలా గానం చేస్తూ తనను తానే మరచిపోయేది. 


వంత(1):- తిండీ - తిప్పలూ? 


బుజ్జకథ ర్‌ర్‌ 
వంత(2):- స్నానం - పానం? 


కథ కుడు:-(రాగం తీస్తూ) 

“తిండిమీదా ధ్యాస లేదాయే 
ఉండికూడా తాను లేదాయే 

॥తందానో తందానా తాన తందనానా॥ 
కంటిమీదా కునుకు రాదాయే 
ఒంటి మీదా అస లేదాయే 
దప్పికా కలుగా లేదాయే ట్‌ 
నొప్పియేమో తెలిసి రాదాయే న 
రాత్రి పగలూ స్వామి పదమేనాయే ,, 
ఆత్రమంతా స్వామి మీదాయే ॥తం..తం...త౦0॥ 


ఫ్ర 


ఫ్ర 


వంతలు:- “తధిగిణ తధిగిణ తధిగిణతోం” 

వంత(1):- అయ్యా! ఇట్టాంటి బిడ్డను అమ్మా నాన్నలు ఇంట 
బెట్టు కుంటారా? 

వంత(2):- కన్నకడుపు తీపి కదరా!...పో...గొట్టుకుంటారా? 

కథ కుడు:-ఎ అమ్మా నాన్నా అయినా బిడ్డను నెట్టేసుకుంటారా? 
నాయనా! 


వంత(1):- మరయితే తరువాత కతేమిటో సెలవివ్వండి స్వామీ! 


కథ కుడు:-చెబుతాను వినండి నాయనా! (ఆలాపన-తంబూరా 
వాయిస్తూ) 


వంతఆం:- (ఆయబద్ధంగా దరువు) 


కథ కుడం:- “మాయమ్మ! మాయమ్మ! మాయమ్మే! 
నీకు దండాలు పెడతాము వెంగమ్మే! 


56 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వంతలు:- 'దండాలు పెడతాము వెంగమ్మే! - హాం 


కథ కుడు:-“మాతల్లి! మాతల్లి! మాతల్లో! 
నీకు మంచి చెబుతాం వినవె - పెత్తల్లో! 


ఫ్ర 


వంతలు:- “మంచి చెబుతాం వినవె పెత్తల్లో! 


కథ కుడు:-“ఏ నాడు కానాల బాపనోళ్ల కులాన ॥బా॥ 
ఈ పాడు చేయరే కూనా! 
నీకేమి అయ్యిందె చానా? 


వంతలు:- 'అహ చానా! ఓహో కూనా! - తందనానా'” 


కథ కుడు:-'ఆడపిల్లకు పెళ్లి ॥1తందానా॥ 

ఈడులో చేయాలె గ 
మనువాడినా పిల్ల స 
మగనింటి కళ్తాలె ల 
మర్యాద గల భామ స్ట 
మగనితో చేరాలె క 
అరరరరరె!....చెబితే వినవే! ఓసి పిశాచీ! 

మడిసికి దేవుడు మగడేంటే? 


వంతలు:- 'మగడేంటే”? 


కథకుడు:- “దేవుడె మగడూ - దేవుడు మొగుడూ 
దేవుడె దేవుడె అంటావే? 
మన వంశం పరువును తీస్తావే! 
కులం ధ్వంసం భస్మం చేస్తావే!” 


వంతలు:- ధం ధం ధరికిట' ధరికిట ధరికిట ధరికిటి థోం ॥ 


బుజ్జకథ 57 


వంతలు:- అంటూ అమ్మానాన్నలూ చుట్ట పక్కాలూ ఇరుగు 
పారుగులూ చెవిలో గీపెట్టి చెప్పినారు. 


వంతలు:- అహ. చెప్పినారు. 

వచనం:- ఆడముళయాళం ముత్తయిదువలూ ముదు 
సణమ్మలూ చుట్టూ కూర్చొనీ మొత్తుకున్నారు. 

వంతలు:- ఆ( మొత్తుకున్నారు. 

వచనం:- అయినా ఆ తల్లి - ఎవరు? 

వంతలు:- ఆ( ఎవరయ్యా? 


వచనం:- ఆ భక్తురాలు వెంగమాంబ తల్లి ఎ మాత్రమూ చలించ 
కుండా వాళ్ల నేమీ అనకుండా ఏమన్నదయ్యా? 
అంటే...! 


వంత(1):- అ(, ఎమన్నదో సెలవివ్వండి స్వామీ! 


కథ కుడు:-(రాగాలాపన) 
“జ్యోతి వెలుగు చున్నదమ్మా! - దాని- లోతు 
తెలియరాదె కొమ్మా! 

పాతాళగగన - కళాతీతమై సర్వ-భూతములందు 
ప్రఖ్యాతిగ పరమాత్మ ॥జ్యోతి॥ 

ఎవరిచే చిక్కదో యమ్మా - దాని 

విధమిట్టిదని - చెప్ప - రాదు గదమ్మా! 

మహిమ తెలియ గూడదమ్మా! ॥జ్యోతి॥ 


58 భక్త కవయిత్రి తరిగొండ వెంగనూంబ 


ఎరుకలో ఎరుకైన దమ్మా! - సత్య 
మెరిగే సాక్షియై యున్నదమ్మా! 

పరమాణువై విశ్వ పరిపూర్ణముగ నాత్మ 
నరహరి రూపమున జ్యోతి! 


అంటూ తత్త్వం పాడింది సోదరా! 


వంత(1):- ఆహాహా! ఎంత బ్రహ్మాండమైన తత్త్వం పాడిందయ్యా 
స్వామీ! 


వంత(2):- వింటూంటే...ఇలానే ఆ తరిగొండకు వెల్లిపోదామా 
అనిపిస్తూన్నదయ్యా।! 


కథకుడు:-ఆ తత్త్వం ఆ ఆడంగులకు అర్థంకాక, దీనికి పిచ్చి 
పట్టిందంటూ శాపనార్థాలు పెట్టి లేచిపోయారయ్యా! 


వంత(1):- ఏమిటేమిటేమిటీ! నారాయణ! నారాయణ! 
భక్తురాలు వెంగమాంబకే పిచ్చి అంటారా! 


వంత(2):- గోవింద! గోవింద! వాళ్లే పిచ్చోళ్లు! తప్పుతప్పు! 


కథ కుడు:-తప్పో ఒప్పో! ఇప్పుడు మరో ముప్పు ముంచుకు 
వచ్చిమీద పడింది. 


వంత(1):- ముప్పా! అదేమిటి స్వామీ? 


కథ కుడు:-ఇంతలోనే ఒక దుర్వార్త వచ్చిందయ్యా నారగుంట 
పాళెం నుండీ.... (రాగం తీసి పలుకుతాడు) 


వంత(2):- ఆ( ఆ( ఆం దుర్వార్తా!? ఏమిటిది స్వామీ! గోవింద! 
గోవింద!! దుర్వార్తా? 


బుజ్జకథ 5్‌9ి 


కథ కుడు:-బెను నాయనలారా! (ఖభేదంతో రాగాలాపన) 
“అందమైనా కుందనాల కొమ్మ - ఇల్తాలైనదీ 
॥తందానో తానతందనాన॥ 
డెందమంతా సుందరి జూచీ - దిమ్మై గుల్ల బారిందీ ,, 
ఎందుసేతో విందు సెయకా - పాందులేదూ 
పొమ్మందీ 
ఆ-అరవింద నేత్రుడు-గోవిందుడే తన సామి-సామీ! 
అన్నదీ 


పదిమందిలో పరువు పోయెరా! ॥ తాన తందానా॥ 
మగసిరిక మచ్చొచ్చి కూలెరా! ం 
నలుగురీలోనా - తలయొత్తి స 
నవ్వుటాల య. జీ 
పిల్ల నెవ్వారివ్వరు - పిసుకూల బ్రతుకాయె 
దీనికంటె సావె - మేలురా! ॥తందానో...తాన॥ 


వచనం:- అంటూ రోజూ...దిగులు పడీ..పడీ...పడీ.. 
వంత(1):- ఆఅ. పడ్డీ...పడీ...పడీ...ఏమైందయ్యో? 


వచనం:- కృశించి కృశించి వేంకటాచలపతి ఒకరోజు హఠాత్తుగా 
కాలమై పోయాడురన్నా!.. .(రాగం,) 


వంత(2):- (దీనంగా) తందానో...తాన..తందనానా...శతరికిట తరికిట॥ 


కథ కుడు:-అదయ్యా! దుర్వార్త! కృష్ణయ్య పంతులింటికి ఆ 
దుర్వార్తను పంపించినారు; ఎందుకో తెలుసా? 


వంత(1):- నీవు చెప్పందే మాకెలా తెలుస్తుంది స్వామీ! (దరువు) 


60 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథ కుడు:-ఎందుకంటేనూ - వాళ్లు సద్విప్రోత్తములు కనుకా- 


వంత(2):- ఆహ. 


తథ కుడు:-సంప్రదాయం ఆచారం పాటించవలెను కనుక. 


వంత(1):- ఆహ. 


కథకుడు:- అ వంశం ఆచారం ప్రకారం పదోరోజు ఇల్తాలి 


ముత్తయిదువ చిహ్నాలన్నీ తీసివేయించి, కురులు 
తీయించి, తెల్లచీర కట్టించి.. 


వంత(2):- రామరామ! రామ రామ! స్వామీ! ఇంక చెప్పవద్దయ్యా! 


ఆయమ్మ - అ భక్తురాలు అంత చిన్నవయసులోనే 
ముండమోయాలా! వద్దు స్వామీ |! వద్దు! - ఇంక 


చెప్పవద్దు!... 


కథకుడు:- నాయనలారా! ఆనాటి సాంఘికాచారం అది! తప్పదు 


గాక తప్పదు. పాపం! ఊరు ఊరంతా వెంగమాంబ 
ఇంటివద్ద చేరీ - ఆమె వైపు జాలిగాచూస్తూ - చెప్పలేక 
త్త చెప్పలేక... 


వంత(1):- అ....చెప్పలేకా... 


కథకుడు:- “తల్లీ! వెంగమ్మా! ఎంతఘోరం జరిగిపోయిందమ్మా? 


ఇంత చిన్నతనంలోనే ఎంత కష్టం వచ్చి పడిందమ్మా! 
ఇంక నీవిలా కట్టూ బొట్టులతో ముత్తయిదువలా తిరిగే 
వీలులేదమ్మా! ఎందుకంటే - నీ పెనిమిటి - 
వేంకటాచలపతి ఇక లేడమ్మో...ఓ ఓ ఓ ఓ...” అంటూ 
గొల్లుమన్నారయ్యా! 


బుజ్జకథ 61 


వంత(2):- పాపం! ఆ తల్లి వెంగమ్మ కూడా గొల్లుమనే 
వుంటుంది. క 


కథకుడు:- అలా జరిగితే ఆమె మహా భక్తురాలెలా అవుతుందిరో?... 
వంత(1):- అరరరి! మరేం చేసిందయ్యరో? 


కథకుడు:- ఏం చేసిందా? (చిరుతలు-గజ్జెలు-తంబుర లాడిస్తూ- 
చిందులు వేస్తూ) 


“హరిహరీ! నారాయణా! - శ్రీతరిగొండ నారసింహా! 
హరిహరీ! కమలాక్ష! - శ్రీశషాచలవాసా! 
చిన్ననాటే నన్ను నీకే - అర్పణము చేసితినీ 
కన్నవారే కానలేకా - కట్టడీ చేసిరీ 
సత్తు చిత్తూ అన్ని నీవే - నా సర్వమూ నీవు నీవే 
చిత్తమంతా నిండి నీవే - స్వరమునంతా నిండి నీవే 
నీవు శాశ్వత మూర్తివే! - నా మాంగల్య మెక్కడ 
పోవునూ?శ్రీలక్ష్మీవర వేంకట నాథా! - బుద్ధి విళ్లకు 
చెప్పవే! ॥హరి॥ 
వచనం:- అంటూ తనకు వైధవ్యం లేదనీ, తన నాథుడు ఆ 
శ్రీనివాసుడేననీ ఖండితంగా చెప్పిందయ్యలూ! 


వంత(2):- అమ్మమ్మమ్మ! ఆ దినాలలోనే స్త్రీజాతి ఎదురు 
తిరిగిందన్నమాట. 


కథకుడు:- ఉన్నమాట అదే కదా! పైగా తనకు ఆశేషాచలపతితో 
ఏనాడో మనువైయుంటే ఈ వెంకటాచలపతి 
ఎవరయ్యా నావెడలో తాళిగట్టను? దీనికీ 
విలువెక్కడా! - అని దాడి చేసింది. ఊరు ఊరంతా 


62 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ముక్కున వేలేసుకున్నది. ఆచారం విడిచి అనాచారం 
చేస్తున్నదని లబలబ మొత్తుకున్నారు గ్రామ పెద్దలు. 


వంత(1):- మరయితే వెంగమాంబ తల్లిదండ్రులు ఏం చేశారు! 
వంత(2):- వెంగమాంబ ఏం చేసింది! వివరంగా చెప్పవయ్యా! 


కథ కుడు:-(చిరుతలు వాయిస్తూ)" ఊరు ఊరే ఉలిపికట్టె అయి 
- ఉసీ కొల్పిందీ. ॥తందానతాన॥ 
బ్రాహ్మలింటీ ఆడపడుచై - భ్రష్టు పట్టిందీ ,, 
ఏమిరయ్యో! కృష్ణయ్యో! - ఏమి చేస్తావూ? ,, 
వెంట అట్టే పెట్టుకుంటవ? - బైటి కీద్చీ పంపుతావా?,, 


వచనం:- అంటూ కృష్ణయ్య వెంట పడింది. ఊరి బాహ్మణు 
లందరూ ఆ తల చెడిన ఆడది కురులతో అలానే మీ 
యింట వుంటే - నిన్ను వెలివేస్తామని బెదిరించారు. 


వంత(1):- అయ్యయ్యయ్యో! ఎంత ఘోరం! ఎంత ఘోరం! 
మరయితే. వెంగమాంబ తల్లి ఏం చేసిందయ్యా? 


వంత(2):- ఏం చేసిందయ్యరో?...(రాగం) 


కథ కుడు:-వెంగమాంబ అప్పుడేం చేసిందయ్యా అంటే... ; 
“నావల్ల ఇంటోళ్లు - నానాక కష్టాలు 


పడకూడదనుకుందిరా! 1భళా!॥ 
నావల్ల నావాళ్లు - సంఘపీడకు - గురీ 
కాకరూడదనుకుందిరా! 1భళా!॥ 


ఇంట నుంచగలేక - బయట పంపగలేక 
కుమిలి యేడ్చే తల్లి - గుబులు రన్నాదీ... 
నోరు విప్పగ లేక - బయట తిరుగా లేక 


బుజ్జకథ 63 


కుల్లి యేడ్చే తండ్రి - చింత కన్నాదీ.... 

ఎవరికీ ఏంగానురా!..... సై 

నాకెవరు కావాలిరా!..... సై 

నాకు నీకూ దిక్కు 

అందరికి పెదదిక్కు 

తరిగొండ నరసింహుడేరా!... 

నా తనువు నా మనువు నామనసు నా సొగసు 
నా పలుకు నా పిలుపు నా ఉలుకు - నా అలుపు 
అన్నీని ఆస్వామివేరా! - అక్కడే నే వుండిపోతా॥ 


వచనం:- అంటూ ఒకరోజు తెల్లవారక మునుపే వెల్లి ఆ తరిగొండ 
అక్ష్మీనరసింహస్వామి ఆలయమే నివాసంగా అక్కడే 
చేరిపోయిందాతల్లి! ఆతల్లి ఆమహాభక్తురాలు తరిగొండ 
వెంగమాంబ - అప్పుడేమైనదంటే.. 


వంత(1):- ఎమయిందయ్యరో? ..(రాగం, దరువు) 


వచనం:- అవూళ్లో (బాహ్మణులకూ, పాతతరం పెద్దలకూ 
వెంగమాంబ ఆ ఆలయంలో కూడా వుండడం 
ఇష్టంలేనిదయ్యింది. ఆమె నెట్టాగయినా అక్కడనుండి 
తరమాలనే ప్రయత్నాలు చేయసాగినారు. 


వంత(2):- వీరి దుంపాతెగా - అంత వైరమెందుకయ్యా వాళ్లకూ? 


వచనం:- వాళ్ల మాట నెగ్గలేదని! పాపం! కన్నకూతురు గనుక 
కృష్ణయ్య ఏమీచేయలేకా, ఏంచేయాలో తోచకా, 
బిడ్డకు ఎన్నెన్ని విధాలుగానో నచ్చచెప్పేవాడు. ఆతల్లి 
అన్నింటికీ బదులు చెప్పేది. అది వితండ వాదమని 
అందరూ' అనుకునేవారు. 


64 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(1):- అయ్యా! వితండవాదం అంటే ఎట్లా వుండేదో 
సెలవియ్యండి సామీ! 


కథ కుడు:-చెబుతానయ్యలారా! ఆ తండ్రీ కూతుళ్లు ఇద్దరి 
మధ్యా వాదం ఎలా సాగిందో వినండీ! -- (రాగం) 


“తల్లీ! నాబిడ్డా! వినవే - తరిగొండ 
వెంగమాంబా! నువ్వు వినవే! సై సై॥ 
అయ్య! తండ్రీ! - సెప్పవో 

వినెడి తీరైతేను వింటాను. + 
విపులామూ మనము - విపులామూ మనము 
వింతవింతగ నుండరాదే-కూనా! “. 
నాలోని వింతేమి తండ్రీ! నను గన్న 
నాతండ్రి! నావింత ఏమీ? 1 
మాంగల్యముంటేనె - ముత్తైదువే బిడ్డ! 
అది లేక నువ్విధవరాలైతివే బిడ్డ! ॥సై॥ 
మగడు చచ్చిన కదా-నాతండ్రీ! 

బిడ్డ - విధవరాలయ్యేను నాతండ్రీ! / 
నీమగడు - నీమెడలొ తాళిగట్టినవాడు 
వెంకటాచలపతే - చచ్చెనే కూన! ॥సై॥ 
తాళిదీయక నువ్వు - వుంటీవె బిడ్డ! ,, 
నీదెంత పొరబాటు - నాతండ్రీ! నా 
మగడు తిరుమల నాథుడే తండ్రీ! 

అతని కెక్కడ చావు -నా తండ్రీ! 

బుద్ధి లేదే నీకు - పాపిష్టిదానా! 


ఫాం 


బుజ్జ్బకథ ._ 65 
దేవుడూ మగడేంటె - ఉన్నాదీ? 
చెప్పితే వినవయ్య - నా తండ్రీ! 
శేషప్పడే మగడు నా తండ్రీ! 
నాకు వైధవ్య మేడయ్య నా తండ్రీ? 
॥తందానో తానతందనానా॥ 
తరికిట తరికిట తరికిటథో॥ 
వచనం:- ఆ విధంగా... 


వంత(1):- అహఈ.1 


వచనం:- తనకు వైధవ్యమే రాలేదనీ - మీకే తెలివిలేక వెళ్టీ 
పల్కులు పల్కుతు వున్నారానీ వాదిస్తూవున్న 
వెంగమాంబను 


వంత(2):- అహఈ.1 


వచనం౦ం:- కృష్ణయ్య మదనపల్లెలోని మహావేదాంతీ, గొప్పజ్ఞానీ 
అయిన రూపావతారం సుబహ్మణ్యశాస్తుల వద్దకు 
తీసుకువెల్లినాడు. 


వంత(1):- ఆయనెవరయ్యా స్వామి... మధ్యా? 


కథ కుడు:-ఆ దినాలలో శాస్తులంటే గొప్పపేరు. ఎందరెందరికో 
వారు ఉపదేశం ఇచ్చేవారు. తత్త్వం బోధించేవారు. 


వంత(2):- ఓహో! 


కథ కుడు:-అఆయన గారి వద్ద దించితేనన్నా వెంగమాంబ 
మారేనేమో ననీ... 


వంత(1):- మారిందా? వారేం బోధించినారు? 


66 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(2):- ఈమేం అందుకొందీ! 


కథకుడు:-ఆ శాస్తులవారు వెంగమాంబను అనేక ప్రశ్నలువేసి, 
ఆఅవెలో గొప్ప యోగజ్ఞానం వున్నదనీ, ఆమె 
పూర్వజన్మసంస్కారంతో అవతరించిన మహిళ అనీ 
గ్రహించినారు. మంత్రోపదేశం చేసి, యోగరహస్యాలు 
బోధించి, ఇంక తరించవమ్మా! - అని పంపించినొరు. 


వంత(1):- ఎక్కడకు పంపించినారయ్యా? 


కథ కుడు:-ఎక్కడికో ఎందుకు వంవుతారు నాయనా! 
పోయిరావమ్మా! అని దీవించి పంపినారు. ఆ తల్లి 
మళ్లీ చక్కగా తరిగొండకే వచ్చింది. వస్తే. 


వంత(1):- ఆ( ఏమైంది స్వామీ! ఏమయిందీ? 
కథ కుడు:-ఆఅ వూరివాళ్లు ఒకతాయంగా కష్ట పెట్టినారా? 


వంత(2):- వీళ్లెక్కడి కాకులు స్వామీ! ఎప్పుడూ పొడుచుకు 
తినటమేనా వీళ్ల పనీ! 


వంత(1):- మళ్లీ ఏం చేసినారయ్యో? (రాగం) 


కథ కుడు:-(రాగంతీస్తూ) 
“పిచ్చిదన్నారు - తిక్కదన్నారు 
రాళ్లతో తన్నారురో! - తమ్ముడ! 
రొంపి, పెండా చల్లినారురో! ॥1త౦0॥ 
వెకిలి కూతలు కూసి - వెకిలి చేతలు చేసి 
వెంటబడీ అరిచారురో! - తమ్ముడ! 
మంట పుట్టించారురో! ॥తం0॥ 
పిల్లలంతా గుంపు చేర్‌ 1త౦0॥ 


బుజ్జకథ 607 


జొల్లుమాటల కంపు నింపీ ॥తం॥ 
చిల్లరా చేష్టలూ చేశారురో! 1తం0॥ 
పొల్లు నిందలు మీద మోపారురో! ॥తం॥ 


వచనం:- అయినా ఆ మహాతల్లి ఆ లక్ష్మీ నరసింహునే ధ్యానిస్తూ 
మౌనంగా ఎవరినీ ఏమీ పల్లెత్తు మాటా అనకుండా 
వెళి- 


వంత(1):- వెళ్లీ? 
వంత(2):- ఎక్కడకు వెల్లీ? 


వచనం:- ఆ లక్ష్మీనరసింహస్వామి గుడికే - వెల్లి! ఆ గుడిలో 
ఆంజనేయుని విగవాం మాటున కూర్చొని 
యోగనమాధిలో ఒళ్లు తెలియకుండా మునిగి 
పోయేది. 


వంత(1):- బెరా!? 
వచనం:- అఆ యోగబలం ఎలాంటిదో తెలుసా సోదరా! 
వంత(2):- నీవు చెప్పందే మాకెలా తెలుస్తుందయ్యా! 


కథ కుడు:-అయితే వినండయ్యలారా! 
ఆ యమ్మ గుళ్లో ఆఅ హనుమంతుని విగ్రహ9ంమాటున 
వుండేదంటినా? 


వంత(1):- అంటిరి కదా! 


కథ కుడు:-ఒక రోజున ఆ గుళ్లో పూజచేసే అర్చక స్వామి 
విగ్రహాలు శుభంచేన్తూ, ఆంజనేయులవారికీ 
అలంకారం చేద్దామని ........ 


68 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంతలు:- అనీ........ (దరువు) 


కథ కుడు:-విగ్రహంవద్దకు వెళ్లాడు. ఆ వెనుక తల్లి కూర్చోనుండటం 
గమనించాడు. “ఆ! పాపీ! ఇక్కడ వున్నావా? స్వామి 
వారి సన్నిధినే అ పవిత్రం చేస్తావుటే? అంటూ...... 


వంతలు:- అంటూ....ఏ౦ గంటుపెట్టినాడయ్యో? 
కథ కుడు:- ఆమె తలవెండ్రుకలు పట్టి గట్టిగా లాగినాడయ్యలూ.. 
వంతలు:- ఆ6.... బెరా! అయ్యో! ఎమైందయ్యో! 


కథ కుడు:-అంతే ఆ పరమయోగిని....మా తల్లి కళ్లు తెరిచింది. 
ఆ పూజారికి ఉగ్ర నరసింహం ఆమెలో కనబడినాడు. 
అంతే..... 


వంతలు:- (నవ్వుతూ) బలె బలె బలే! గోచీ వూడదీసుకొని 
పారిపోయుంటాడు...... అంతేనా? 


కథ కుడు:-తధిగిణ థా! అంతే మజీ! ఆమె తపశ్శక్తి అలాంటిది! 
అంతేకాదా! (చిరుతలు వాయిస్తూ) - రాగం. 


“మయోగబలముచేత - ఆశుకవితల నల్లెరా సోదరా! 


శతక మొక్కటి చెప్పెరా! సోదరా! 1భళా!॥ 
శ్రీన్మృసింహుని లీల-యక్షగానము చేసెరా! సోదరా! 
శివవిలాసము - కూర్చెరా! - సోదరా! ॥1భళా!॥ 


రాయచోటీ వీరభద్రస్వామికి - దాన్ని 
అంకితమే శ్ర చేసెరా!” 1భళాభళి!॥ 


వచనం:- అంతేకాదురో రన్నా! 
వంత(1):- ఇంకేమి కలదన్నా? 


బుజ్జకథ 69 
వంత(2):- ఆసాంతం చెప్పవన్నా! (దరువు) 


కథకుడు:-“పలువురూ తు లువలూ గేలిసేయుచునున్న 
॥[తానతందనా॥ 
చిలవలూ పలవలూ కతలు చెప్పుచునున్న 
కవితయే తపముగా కాన్పించెరా - తల్లికీ ” 
రాజయోగము వ్రాసెరా - సోదరా! - 
నరసింహస్వామికే - అంకితమ్మూ చేసెరా 
॥తరికిటతరికిట తా॥ 


వచనం:- ఇంకా ఏమంటేనూ.. 
వంతలు:- ఆ(.. 


కథకుడు:- 'బాలకృష్ణుని కథను - యక్షగానము చేసి - ॥[తమ్ముడూ। 
ఆ కృష్ణమూర్తికే అంకితమ్మూ చేసి - 
'ఆంధ్రమీరా' ఆయెరా! - తమ్ముడా! 
ఆనందమున మున్లెరా! ॥తరికిట తరికిట! 


వచనం౦:- ఇంతగొప్పగా ఆ మహాతల్లి 
వంతలు:- ఆహా | 


వచనం:- పరమ భక్తురాలు తనకయితలతో పాటలతో తత్ప్వాలతో 
జగాన్ని మరచి, పరబ్రహ్మస్వరూపమైన పరంధాముడైన 
శ్రీలక్ష్మీ నరసింహుని యందే లీనమై వుండగా -- 


వంత (1):- వుండగా - ఎవరికేం మండెనో తెలపండీ! -- 


కథకుడు:- సనాతన బ్రాహ్మణులూ, గ్రామపెద్దలూ అందరూ 
ఒకటై ఒక నిర్ణయం చేసికొనీ .. 
6 


70 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వంత (2):- ఏమిటీ..నిర్ణయమే..? ఏమనీ? 


కథకుడు:- ఒక క్షురకుని వెంటబెట్బకొని కృష్ణయ్య యింటి 
ముందు గుమికూడినారయ్యా! 


వంత(1):- ఎందుకయ్యా...? 


కథకుడు:- కృష్ణయ్యను ఒప్పించి, బలవంతముగా వెంగమాంబ 
కురులు తీయించాలన్నది వాళ్ల పంతము సోదరా! 


వంత(2):- అయ్యయ్యయ్యో! ఇదేమి పంతము సామీ... ! 


కథకుడు:- ఆ మంద గొంతుకు ఎదురాడే ధైర్యంలేక కృష్ణయ్య 
గంగిరెద్దులా తలూపినాడు; లోలోన కుమిలిపోయినాడు. 
అందరూ కలిసి గుడిముందుకు కదిలినారయ్యా! 


వంత(1):- తరువాతేమయిందయ్యరో?... (రాగంతీసి) 


కథరకుడు:- (ఆలాపన) 
“రావె![ఓ అనాచారి! - నంగనాచి వెంగమా! 
రావె! ఓ ఉన్మాదిని! - దురాచారి దుండగీ!” 


వంతలు:- తందనె తానా - తందనె తానా; 


కథకుడు:-“కట్టుబాటు కాదనీ - కట్టబొట్ట తీయననీ 
పట్టుబట్టి ముత్తయిదువ నంటావా పిశాచీ? ॥తం॥ 


దేవుడెట్టు మగడాయే? - నీవేమీ దేవతవా? 
తాళిప్పుడు కట్టాడే? - తంపులమారి దయ్యమా? ॥4తం॥ 


కురులు తీయనంటావే! - కులుకుదా మనుకుందువ? 
ఎం భక్తే నీ భక్తి? - ఉత్తనాటకాల పిచ్చి ॥తం॥ 


బుజ్జకథ 71 


వచనం:- అంటూ గేలిచేస్తూ వెంగమాంబను గుడిలోనుండీ 
బయటకు రమ్మని కేకలు వేసినారు. ఆ ళల్లి.. 
పరమభక్తురాలు - మౌనంగా బయటకు వచ్చి 
నిలచింది...అప్పుడూ.. 


వంత(2):- ఆ( ఆ అప్పుడే మయిందయ్యా? 


కథ కుడు:- వచ్చిన పెద్దలు తమ్ముడా! ॥సై॥ 
పిచ్చిదాని తలగొరగరా! సై! 
అంటూ క్షురకుని త్రోసినారురా! 
నాపి బిగుసుకు పోయి తూలెరా! ॥ సై-సై-సైరా!॥ 


వచనం:- క్షురకుణ్ణి ఆ మహాతల్లి ముందుకు నెట్టినా, పోలేక 
తూలి బోర్లపడినాడు. తటాల్న తలెత్తి అతల్లి దివ్య 
తేజోమయ స్వరూపం చూసి - మళ్లీ లేచి 
సాష్టాంగప్రణామం చేసి... చేతులు జోడించి... 


వంత(1):- జోడించి... 
కథకుడు:- “తల్లీ! సైరింపుమమ్మా! - తల్లీ! సైరింపవే!' 
వంతలు:- తానో తందనా తానానో॥ 


కథకుడు:-“శక్తివే మాతల్లి! నీవూ - భక్తితో దండాల నిడుదూ! 
ముక్తి వచ్చే మార్గమేదో - రక్తితో నా కెరుకసేయే! 
తల్లీ! సైరింపుమమ్మా-ళల్లీ! సైరింపవే! ' ॥తం॥ 


వచనం:- అంటూ దండాలు పెట్టి - తిరిగిచూడకుండా ఒకటే 
పరుగు లంకించుకొనీ-- పారిపోయినాడు. 


72 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంతలు:- (ఆనందంతో) బలెబలెబలెబలె! - మా బాగా జరిగింది- 
తననతననననన- 


వచనం:- మిగిలిన వాళ్లకి ఎమి దిక్కుతోచలేదు. అంతలోనే 
వాళ్లందరి శరీరాలు మంటదీసుకున్నాయి. అంతే -- 
ఒక్కడూ అక్కడ ఉండకుండా పరుగో--పరుగు-- 


వంతలు:- “అమ్మా! అబ్బా! మంట! మంట! అంటూ.. 


కథ కుడు:;-అంతే సోదరా! వెంగమాంబ; తండ్రికి దండం పెట్టింది 
అతడే భావమూ ముఖాన చూపకుండా మౌనంగా 
యింటికి కదిలిపోయినాడు. వెంగమాంబ మళ్లీ 
గుళ్లోకి వెల్లి ధ్యానంలో కూచుంది. అయితే- 


వంత(1):- అబ్బా! మల్తీ ఈ అయితే ఏమి స్వామి? 
వంత(2):- దానిని వింటేనే మాకు కంపరమయ్యో! ---(రాగం) 


కథరకుడు:- ఊరిలోని విప్రశిఖామణులు ఊరుకోలేదు నాయనా! 


వంత(1):- మళ్లీ ఎం పోగాలం వచ్చిందీ-- 
వంత(2):- ఎం చేసినారో తెల్పండి! మహాప్రభో! 


కథకుడు:- (రాగాలాపన) 
“సకలవేదములు - తెలిసినవాడుర! 
పుష్పగిరి స్వాములూ ॥[తందానతానా॥ 
దేశసంచారాన - ఊరూరు తిరిగీ 
తిరుమలా - వచ్చాడురా! || 
విషయమ్ము తెలిసిన - విప్రనాయకు లెల్ల 
విన్నపము - పంపారురా! || 
“స్వాములూ! మీరలు - తప్పకుండా మా 
తరిగొండ రావాలనీ” ॥ 


వచన౦:- 


వంత(2):- 
కథ కుడు:- 


వంత(1):- 


కథ కుడు:- 


వంత(1):- 


బుజ్జకథ 73 


వచ్చినారంటేను - వల్లమాలిన వింత 
రోగమ్ము చూపేమనిీ 1తందానతానా॥ 
ఆ రోగి రుజ మాన్స - మీరే సమర్థులు 
తప్పక రావాలనీ ॥ 
“తరిగిట తరిగిట తరిగిట తోం” 


ఆవిధంగా పంపిన విన్నపం చూచి ఒక రోజు పుష్పగిరి 
స్వాములవారు శ్రీమదభినవోద్దండ విద్యాన్న్మసింహ 
భారతీతీర్థుల వారు- 


ఏమిటేమిటీ? - అవినవ నవ దండ బండ --- 


(నవ్వుతూ; నవదండాబండా కాదు నాయనా! అది 
స్వామివారి బిరుదం. మీకు నోరుతిరగదు, కానీ. 
అదంతా ఎందుకులే! స్వాముల వారు తరిగొండలో 
విడిది చేశారు. ఊరిబాపనయ్య లందరూ కలిసి 
వెంగమాంబ మీద చెప్పవలసినన్ని పితూరీలూ 
చెప్పినారు. 


ఎవరిమీదా? అ తల్లిమీద! వెంగమాంబమీద? 
ఏమిటీ--? పితూరీలు? ఆ(1 ఏమని చెప్పినారు స్వామీ? 


“దండాలు స్వామీ! మీకు దండాలు! దండాలు!” 


“దండాలు! దండాలు!” 


కథకుడు:- “మీ అండాదండాలు మాకు - ఉండాలె నిండుగాను 


వంత(2):- 
కథ కుడు:- 


ఉండాలె నిండుగాను. 
“మా వూరిలో వుంది - మాయదారి మల్లి ఒకతె” 


74 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(1):- మాయదారి మల్లి ఒకతె 


కథకుడు:- “మొగుడు చచ్చినా కురులు - తీయతీయనంటాది” 
వంత(2):- తీయతీయనంటాది 


కథ కుడు:-“బాపనోళ్ల కొంప బుట్టి - నీతి మాలుతానంటాది” 
వంత(1):- నీతి మాలుతానంటాది 


కథకుడు:- “మీరే పిలిపించాలె దాన్ని - కురులు బోడి చెయ్యాలె" 
వంత(2):- కురులు బోడి చెయ్యాలె 


,వంతలు:- “తందనానా - తాన తందనానా”  ॥తంద॥ 
వచనం:- అంటూ గుంపుకట్టి ఎకరువు పెట్టినారు. 
వంత(1):- పెట్టినారు సరే! జరిగిందేమిటంటా? 


కథకుడు:-స్వామి వారు విడిది చేసిన చోటికి వెంగమాంబను 
పిలిపించినారు. పెద్దలమాట జవదాటరాదని ఆతల్లి 
వినయంగా వచ్చింది. వచ్చీ... 


వంత(2):- వచ్చీ--? ఎమయ్యిందేమిటీ? 


కథరకుడు:- అడది... అందునా మగడు చచ్చినది - చచ్చినా 
కురులు తీయని అనాచారి అనీ - 


వంత(1):- అనీ-- 


కథరకుడు:- స్వాములవారు తనకూ ఆమెకూ మధ్య రీ తెరగట్టించి 
నారయ్యా! 


వంత(2):- తెర ఎందుకయ్యా? 


కథకుడు:- అదే మాట వెంగమాంబ -- ఆ మహాతల్లి ఇలా 
అడిగిందయ్యరో! --- (రాగాలాపన) 


బుజ్జకథ 75 


“ఇంద్రియంబుల గెలిచినారూ 1తందాన॥ 
ఇంద్రపదవికి సాటి మీరూ స 
సుందరైతేనేమో సౌరూ ॥1తందాన॥ 


సందేహపడనేల మీరూ? న 
కాకున్న మనమధ్య ఈ తెరా ఎమీ? “1 
మనసు సాగసున వ్రాలునేమీ?” ౫ 


వచనం:- అంటూ ఖరాఖండీగా ప్రశ్నించిదయ్యా స్వాములను? 
వంతలు:- భళా! వెంగమతల్లీ! భళా! 


వచనం:- స్వాములవారు సిగ్గు పడినారు. శిష్యుల చేత తెర 
దీయించినారు. అయినా వెంగమాంబవైపు తలెత్తి చూడ 
లేక కనులు మూసికొనే, “తల్లీ! పతి విగత జీవుడయితే 
పడతి కురులతో నుండుట విప్ర సంప్రదాయ విరుద్ధము 

- కాదా?” అనడిగారు! అప్పుడా తల్లి-- 

వంత(1):- ఆం! ఆ తల్లి ఎమన్నదయ్యా? 

వచనం:- “కురుల నేల తొలగించవలె స్వామీ? ' అని అడిగింది. 

వంత(2):- స్వాములేమన్నారు స్వామీ? 


వచనం:- వయసు చిన్నదానివి! కురుల సొగసు ఎంతటి నీచా 
లోచనలకైనా పురికొల్పును కదా తల్లి! - అని అడిగారు 


వంత(1):- ఆమే ఏమన్నాదయ్యరో! -- (రాగం) 


వచనం:- “తలలు బోడులయిన తలపులు బోడులా? 
చెప్పరయ్య!మీరు - చెలువు మీర!” అన్నది. 


వంత(2):- భళా! బహుచక్కని సమాధానం. ఇనుప పంజరంలో 
పెట్టినా ఇంతు లనుకుంటే వింతలెన్ని పుట్టవు మరి? 


వచనం:- అంతే--స్వామివారు మౌనం వహించినారు. అప్పుడు 


76 


వంత(1):- 


వచన౦:- 


వంత(2):- 


వచనం౦:- 


వంతలు:- 


కథకుడు:- 


వంతలు:- 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కదా తలెత్తి వెంగమాంబ ముఖంలోకి తేరిపార 
చూచినారు! 


ప. 


ఆముఖంలోని ప్రశాంతత, నెమ్మదితనం, నిశ్చలత్వం, 
ఒక అతీతమైన కాంతిరేఖ చూచి.... 
చూచీ-- 


'నీ తత్వమూ, తర్కమూ బాగున్నాయి తల్లీ! కానీ, 
పెద్దలైన సాధు జనులను వందనాలతో 
ఆదరించవలెననే మాట మరచితివే! ఇది యే తర్కానికి 
నిలుస్తుందమ్మా? - అని అడిగినాడు. 


అప్పుడా తల్లి పరమయోగిని వెంగమాంబ 
“స్వామీ! మీరు ఆ పేఠంనుండి కొంచెం ఈ వలకు 
రండి!” అన్నది. అందుకు స్వామి మనన్సు 
చివుక్కుమన్నది. అయినా ఆ స్వామి వారు 
వెంగమాంబ కోరినట్లే పీఠం నుండి దిగి అల్లంత 
చేరువలో నిలువబడినాడు. 


అప్పుడు ఆతల్లి రెండు చేతులూ జోడించి 
తనయిలవేల్పైన తరిగొండ ధా ముణ్గీ మనసారా 
ధ్యానిస్తూ స్వాములవారి సింహాసనానికి వందనం 
చేసిందయ్యరో!..... 


ఆఅం...... అప్పుడే మయిందంటా? 


వెంటనే ఆ పీఠంసింహగర్జన లాంటి శబ్దంతో పాటు 
తగులబడి పోయిందిరన్నా! 


(సంతోషంతో) తధిగిణతోం...తధిగిణతోం... మరి 
సాములేమన్నారో? 


బుటజ్జ్టకథ 77 


వచనం:- 'అమ్మా! తల్లీ! నీవు ప్రహాదాంశతో అవతరించిన 
గొప్పభక్తురాలివి! నువ్వు సామాన్యురాలివి కావు! నీ 
లోని అచంచల నృసింహభక్తే నీవివేకానికి తోడు 
తల్లీ! - 'అంటూ రెండు టేతులు జోడించాడు. ఆ 
తల్లిని 'లౌకీకాచారాలకు అతీతురాలయిన 
పరమయోగిని!'- అని ప్రశంసించినాడు. 


వంత(1):- ఆ. అప్పుడేమయిందేమిటి? 


కథ కుడు:-అక్కడ చేరిన బ్రాహ్మలంతా గగ్గోలు పెట్టినారయ్యా! 
ఆ గగ్గోలు చూచి-- 


వంత(2):- ఆ....చూచిీ...? 

కథకుడు:- ఆ తల్లి వెంగమాంబ... 
వంత(1):- ఆ... తల్లి వెంగమాంబ? 
కథకుడు:- ఎమన్నదయ్యా వారితో నంటే....! 
వంత(2):-  ఏమన్నదయ్యో?....(రాగం) 
కథకుడు:- (ఆలాపన, 


“బ్రహ్మమేదో తెలుపరయ్యా! - బ్రాహ్మణులారా? 
పరబ్రహ్మమేదో తెలుపరయ్యా! - బ్రాహ్మణులారా? 
బ్రహ్మమేదో తెలుపరయ్యా! - భ్రాంతిలేక జీవునకూ 
కర్మరహితమైన మోక్ష - గతికి పాయ్యేటందుకూ 
నిర్మలాంతః కరణులగుచు - “నిత్యం ఎకొక్షరం పర 
బ్రహ్మసత్యం' బను శ్రుతి మీ - రెరిగినందుకు 

రేపు మాపు సంధ్యవార్చి - రేచించి ఓంకారమందు 
“ఆపోజ్యోతిః హంసో£_ హం - స్వాహేతి'యని మీరెరిగినందుకు 


78 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


నిండు వేడుకతో తరి - గొండ భ్రమరాంబ ఊర్ధ్వ 
కుండలి ప్రణవమహత్ష్వం - సుబ్రహ్మణ్యగురుడని 
మీ రెరిగినందుకు” 


అంటూ వారినిత్యానుష్టాన రీతిని వారికే గుర్తుచేస, అంత 

గొప్ప వారైనందుకు పరబ్రహ్మమేదో తెలియదా! తెలిసే వుంటే 

ఈ 'సడి' ఎందుకయ్యా లేవదీస్తారూ? అని మొహాన కడిగి 
పారవేసిందయ్యలూ! 


వంత(1):- ఆహా. గొప్ప వాదున్న తల్లే!.... 
వంత(2):- ఎంత చక్కగా చెప్పింది మా తల్లే! 


కథకుడు:- అంతే కాదు... ఆమెకు... ఆ తల్లికి... పీఠాధిపతులన్నా 
చిన్న చూపేమి లేదు తమ్ములారా? 

వంత(1):- నిజమే!? 

కథ కుడు:-నిజంగానూ.... ఎప్పుడయితే ఆ స్వాములవారు 
ఆమెను 'నీవు గొప్ప దానివి తల్లీ! అంటూ ఒప్పుకొని, 
“నీ మార్గాన నీవు నిరభ్యంతరంగా పయనించు 
తల్లీ!” అన్నాడో... 

వంత(2);:- అన్నాడో...! 

కథకుడు:- ఆతల్లీ...వెంగమాంబ...ఆ స్వ్యాములవారికి దండాలు 
పెట్టి- 


వంత(1):- పెట్టీ... (దరువు) 
కథకుడు:- (తాళం వాయిస్తూ) 


బుజ్జకథ 70 


“శంకరాచార్య గురుని - సన్నుతింపరే! 
నిష్కళంక పరమయోగ - మభ్యసింపరే! 
లలిత నీలతోయదమున - నిలిచి మెరయరే! 
మూడు రెండ్లు దాటి పైన - మేడ జేరరే! 
పోడిమిగను ముక్తికాంత - పోడిమరయరే!” 


అంటూ ఆ పెద్దస్వాములవారినీ ప్రస్తుతించింది నాయనలారా! 
వంత(2):- ఆహాం! ఎమి ఆ వినయ స్వభావము! 
వచనం:- అప్పుడా స్వాములవా రామెతో... 
వంత(1):- అఆం.. ఆ తల్లితో - మళ్లీ ఎమైనా అన్నాడా! 
వచనం:- కాదు నాయనా! అనడం కాదు... 
వంత(2):- మరేం) 
వచనం:-) చెప్పడం. 
కంళ(.! ఏమనీ... 


కథకుడు:- “అమ్మా! నీవింక ఈ గోలగుంపు మధ్య నుండటం 
మంచిది కాదమ్మా! ఆ ఎడుకొండలవాని సాన్నిధ్యంలో 
నీకు ఈ పీడలుండవుగాక!' 

వంత(2):- బెను.. ఉండవు గాక, వుండవు... 


కథ కుడు:-వెళ్లి ఆ స్వామి సన్నిధి చేరుకొమ్మని ఉపదేశించి తరలి 
పోయినాడు. 


వంత(1):- అయితే... మరి... మన తరిగొండ వెంగమాంబ 
ఆ ఏడుకొండలవాని సన్నిధికి... 


80 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(2):- చేరిందా?.....(రాగం) 
కథకుడు:- ఆ. పోకుండా వుంటుందా! ఆ తల్లి కూడా మనసులో 


కథకుడు 

వంతలు :-“మంగళం! మంగళం! 
కృష్ణా! కృష్ణా! మంగళం! మంగళం! 
లాలిత కృపాలవాల! వినత సూరిజాల! 
కనకరుచిర చేలా! 
శ్రీలోల! మోహనలీల! సత్యవిశాల! 
నీలవర్ణ! బాలగోపాల! మంగళం! మంగళం! 


బుజ్జకథ 81 


4వ భాగము 
కథకుడు:- (చిరుతలు వాయిస్తూ) 
“వినరా తమ్ముడ! వీనుల విందవు 
వింతచరిత నేడూ..” 


వంతలు:- “తందాన తాన” 


కథకుడు:- సొంతవారి చెంత - వంతల పాలయిన 
ఇంతి చరిత నేడూ... ॥త౦॥ 
వెక్కిరింతలకు - కక్కసింతలకు 
స్రుక్కిపోయినట్టి - సుదతికత నేడూ 
దేవుని పాదాల - దీటుగ కూచున్న 
చిత్తశాంతిలేక - చింతిల్లి పోయిన 
చిన్నమ్మ కత నేడూ వ 
స్వామివా రుపదేశ మతికి పోగా - మతికి 
వెంకన్న పాదాల - వాలంగ నేగిన - 
వనిత కత నేడూ 
“తరికిట తరికిట తరికిట థా” 


ఫిక్స్‌ 


జ! 


వచనం:- పృష్పగిరి స్వాములవారు చెప్పిన మాటలూ, 
తరిగొండలో దేవళములోనైనా న్తివితంగా 
వుండేందుకు వీలులేని పొరుగువాళ్ల కూతలూ... 
ఆతల్లిని... ఎవరిని? 


వంత(1):- ఆ తల్లి... వెంగమాంబను... 
వచనం:- ఇంక ఒక్కక్షణమైనా...తరిగొండలో ఉండనీయలేదు. 


82 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(2):- లేదు. 
వచనం:- వెంటనే ఆ తల్లి తరిగొండ విడిచింది. 
వంత(1):- విడిచింది- (దరువు) 


వచనం:- అడవి దారుల వెంట... ఒంటరిగా కాలినడకన 
తిరుమలకు బయలుదేరింది నాయనా! 


వంత(2):- అయ్యో! ఆడకూతురు... అందునా ఒంటరిగా... 
ఎన్నికష్టాలు పడ్డదో కదా? 


వచనం:- బెను నాయనా! కష్టాలే! కానీ... 
వంత(1):- ఆం...కారీ.... 


వచనం:- ఆ తిరుమల వెంకన్ననే మనసారా నమ్మి నడిచే 
వాళ్లకు అడవు లేమి! ఇడుము లేమి? నాయనా! 


వంత(2):- మరయితే ఎట్లా బయలుదేరిందయ్యా? 


కథ కుడు:-వినండి నాయనలారా! (రాగం) 
“తరిగొండ లక్ష్మీ - నారసింహుని నమ్మి- 
తరలిపోయినాదీ - ॥1త౦0॥ 
తిరుమలా శ్రీవేంకటేశ్వరుని - నెర నమ్మి 
తరలిపోయినాదీ + 
ఇదె దారియని కాని - అదె దారి యనికాని 
తెలియదయ్య తల్లికీ +] 
రాళ్ల రప్పల బాట - ముళ్ల్ళడొంకల బాట 
అట్టె నడిచినాదయ్యో! ”] 


బుజ్జకథ 83 


వంత(1):- (దీనంగా) “తందానో...తందాన....దేవనందనానో” 
వంత(2):- “తంద...నానో....దేవ..నందనానా” 


కథకుడు:- “పొలాల వెంటా - బంజర్లవెంటా 
తుప్పల తిప్పల దారుల వెంటా... 


వంతలు:- “దారుల వెంటా 


కథకుడు:-“చిటిచిట్టడవీ - పొటిపొట్టడవీ 
గుట్టలమిట్టల వాగుల వెంటా 


వంతలు:- “వాగుల వెంట) 


కథకుడు:- “తల్లి వెంగమాంబ - తలపులో తరిగొండ 
నారసింహునె నమ్మి - నడచిందిరో! 
వేంకటేశ్వరు నమ్మి - నడచిందిరో!” ॥తం॥ 
“తరికట తరికిట తరికిట ధాధాధా” 


వచనం:- ఆవిధంగా అడవుల్లో మడవల్లో నడచి నడచి అలసి 
సొలసి తల్లి వెంగమాంబ నీరసించి... ఇంక ఒక్క 
అడుగూ... 


వంత(1):- ఒక్కటంటే ఒక్కఅడుగూ 
వచనం:- వేయలేక....దగ గొని కారడవి మధ్యలో నిలిచింది. 
వంత(2):- అహా. నిలిచిపోయిందండీ! 


వచనం:- బెన్మ్నాయనా! అది “సందెకావు మొగలిపెంట” అనే 
కోన నాయనాలారొ! 


రశ భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 

వంత(1):- కోనలో ఆతల్లికూన విలవిలలాడిపోయిందా నాయనా? 
కథకుడు:- లేదు నాయనా! దిక్కులేని వారికి దేవుడే దిక్కుకదా! 
వంత(2):- కదా! 


కథకుడు:- ఆతల్లి... ఆ మహాభర్తురాలు తరిగొండ వెంగమాంబ 
భాగ్యవశాన అక్కడ... 


వంతలు:- ఆ(ఆ....అక్కడా? ఎమయిందయ్యా! 
కథకుడు:- ఒక... ఆంజనేయస్వామి విగ్రహం కనబడింది... 


వంత(1);:- ఆహా(! అహో! జై వీరాంజనేయస్వామీ! 
(2):- జై! భజరంగబలీ! 


కథ కుడు:-ఆ తల్లి - అఆ మందిరాన్ని చూచింది. అక్కడే ఆ 
సందెకావు సమీపంలోని చెరువులో చల్లని నీళ్లతో కాళ్లూ 
ముఖమూ శుభ్రం చేసుకొంది. కడుపునిండా ఆ చల్లని 
నీళ్లు త్రాగింది. ఆంజనేయస్వామి విగ్రహం ముందు 
ధ్యానంలో కూర్చుంది. అంతే... 


వంత(1):- అంతేనా? అంకేనంటే? 
(2):- అంతేనా? తందనానా? 


కథకుడు:- అంతే అంటే... ఆమె తన ఒళ్లు తానే మరచి తపస్సులోకి 
పోయింది నాయనా! ఆమె నిశ్చలభక్తి అటువంటిది. 
ఆ తపోముద్రలో... 


వంత(1):- ఆ(ఆ. ఎముద్దరలో... 


బుజ్జకథ 8ి5్‌ 


కథకుడు:-తపోవముద నాయనా! ఆ తపోవుఎుదలో 
ఆ ఏడుకొ( డలవాడు ఆమెకు దర్శనమిచ్చినాడు. 
తన వద్దకే రమ్మని ఆదేశించినాడు నాయనా! 


వంత(2):- ఆహా! ఏమి ఆ తల్లి భాగ్యం! 


కథకుడు:- వెంటనే కళ్లు తెరచిన వెంగమాంబ తన జీవితం 
ధన్యమైపోయిందని సంబరపడిపోతూ... ఇక ఎలాంటి 
అలుపూ ఆయాసమూ తెలియకుండా చక్కగా 
ఆ తిరుమల శ్రీవేంకటేశ్వరుని సన్నిధికి చేరుకొన్నది 
నాయనా! 


వంతలు:- “తరికిట తరికిట తరికిట ధోం ధోం ధనానా" 


వచనం:- ఆ గుళ్తూ, గోపురాలూ చూడగానే ఆయమ్మ భక్తి 
ఆవేశాలతో కదిలిపోయింది. ఒక్కక్షణం ఉలుకూ 
పలుకూ లేకుండా ఆ స్వామి ప్రధాన గోపురం ముందే 
నిలబడిపోయింది. ఆమె తన్మయుత్వం చూచిన 
భక్తులు ఆమె ఎవరో పరమ భర్తురాలని ఆమె చుట్టూ 
గుమి కూడి నిలబడి ఆమె వైపే చూడసాగినారు 
నాయనా! 


వంత(1):- బలెబలె! మరీ బాగుంది! 
వచనం:- క్షణంలోనే తెప్పరిల్లుకుందామె. 
వంత(2):- ఆ. తెప్పరిల్లీ....? 


కథ కుడు:-(ఆలాపన) ఆ....ఒకచక్కని పద్యం... ఆశువుగా 


అదిన్ని చెప్పిందయ్యా ఆ తల్లి....! 
గ 


86 


వంత(1):- 
వంత(2):- 


కథరకుడు:- 


వంతలు:- 


కథకుడు:- 


వంత(1):- 
వంత(2);:- 


కథరుడు:- 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ఏమిటీ! పాసుగానా? 
పద్యం చెప్పిందా ఏదీ వినిపించవయ్యా! 


వినిపిస్తాను నాయనా! ఆశువుగా అంటేనూ... 
అప్పటికప్పుడే మనసులో అల్లుకొని పద్యం చెప్పిందని. 


ఆహా(1 అదా ఎదీ మరి వినిపించూ... 


వినండి! నాయనా! 
“శృంగారరాయని చెలువుమీరిన కొండ 
ఫణిరాజు పేరిటి పసిడి కొండ; 
ఘోరపాపమణంచు కోనేర్దుగల కొండ 
తలచిన మోక్షంబు తగులు కొండ; 
చిలుకలు కోయిలల్‌ చెలగి కూసెడి కొండ 
మృగజాతి కోట్లెల్ల మెలగు కొండ; 
పుష్పజాతుల విష్ణు( బూజింపగల కొండ 
కల్పవృక్షము లైదు కలుగు కొండ; 
అమరవరులకు ఆధారమైన కొండ, 
ఆఅళువార్లకు ప్రత్యక్షమైన కొండ, 
అలరజూచిన బ్రహ్మాండమైన కొండ, 
ఎను కనుగొంటి శ్రీవేంకటేశు కొండ.” 


ఆహా! ఎంతబాగుందయ్యా పద్యం! 
ఆహాహా! నిజమయ్యా! అక్కడ అందరూ గుమిగూడి 
వినే వుంటారు కదయ్యా? 


ఎందుకు వినరయ్యలారా! అప్పటికే ఆతల్లి 
వరవశళశించి నిలిచివుండగా చుట్టూ చేరివున్న 


బుజ్జకథ 87 


యాత్రికులు, స్థానికులు ఆవె పాడినతీరునకు 
ముగ్భలై అక్కడే నిలబడిపోయి కళ్లూ చెవులూ 
అప్పగించి అలానే చూస్తూ వుండి పోయినారు. ఎవరో 
ఈభరక్తురాలు! ఈ కవయిత్రి! - అంటూ ముక్కున 
వేలేసుకున్నారు. 


కథ కుడు:-ఆ రాత్రి వెంగమ్మకు శ్రీనివాసస్వామి కలలో కానిపించి 

“అలమేలుమంగ అనుగ్రహిస్తే నీవు ఇక్కడ - అంటే 
ఈ తిరుమలక్షేతంలో జీవితాన్ని కొనసాగించవచ్చు - 
అని సూచించినాడట! అందువల్ల అఆ మరుసటిరోజు 
ఉదయాన్నే వెంగమాంబ గుడికి వెళ్లి శ్రీస్వామివారి 
వక్షస్థలంలో నెలకొనివున్న అలమేల్మంగాబను ఇలా 
కీర్తించిందయ్యా! 

“అమ్మా! నే నిందుండుదు నటవే? 
శ్రీ అలమేల్మంగ! - నన్నాదరించేవటవే? 
అదియేమోకాని - నీవిభుడు నిన్నడిగి 

నన్నిందుండుమని - చెప్పినాడూ... 
సదయదృష్టిని నన్నుచూడూ... 

సద్గతి గోరుచు నేనిందుండే నిపుడూ!” 
అంటూ ఆ అమ్మను కీర్తించిందయ్యలారా! 


వంత(1):- ఆహా! ఆ తల్లి పద్యం చెప్పినా, పాట చెప్పినా ఎంత 
కమ్మగా వుంటుందయ్యా! 


కథ కుడు:-అప్పుడు............ 
వంత(1):- అ.. మళ్లీ... అక్కడా!.. ఆతల్లికీ..? 
కథకుడు:- అహం. అలాంటిదేమీ లేదు తమ్ముడా! 


88 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(2):- మరి? 


కథకుడు:- అ తిరుమల పుణ్యక్షేతంలో చాలకాలంనుండీ 
ఆత్మారాందాస్‌జీ గారనే మహంతు పరిచారకులవల్ల 
ఆ తల్లిని గురించి వినివున్నాడు కనుకు ఆ మరునాడు 
ఆమెవద్దకు వచ్చి... 


వంత(1):- ఆ. వద్దకు వచ్చి.... 


కథ కుడు:- స్వామివారి కోవెలకు తూర్పు మాడవీధిలో రాతితేరుకు 
కుడివైపు పూరింటిని ఆమెకు నివాసంగా ఎర్పాటు 
నాడయ్యలూ! 


వంత(2):- ఆహాహా! ఎంతగొప్ప మనసయ్యా ఆ మహంతుదీ! 
కథకుడు:- అంతేకాదు నాయనలారా! 
వంత(1):- మరింకా ఏమిటి నాయనా! 


కథ కుడు:-ప్రతిరోజూ స్వామివారి వంటశాలనుండి పడిబియ్యం, 
అందుకు తగిన తదితర పదార్భాలూ వకుళమాలిక 
పేర ఆమెకు కుటీరానికి పంపే ఏర్పాటు చేశాడయ్యా! 


వంత(2):- ఆహా( ఎంతగా ఆదరించినాడయ్యా! ఆపెద్దాయన! 
కథకుడు:- అందుకా తల్లి..వెంగమాంబ...ఎంతగానో సంబరపడింది. 
వంత(1):- ...సంబరపడీ... 


కథకుడు:- ఇదంతా ఆ అలమేలు మంగమ్మ అనుగ్రహమేనని 
ఆఅ ఏంతో అనందపడింది. 


వంత(2):- ఆ(ఆ....అలా ఆనంద పడిన తరువాతా... 


వంత(2):- తరువాతేంజరిగిందయ్యరో!... 


బుజ్జకథ 89 


కథకుడు:- తరువాతే మున్నదయ్యా! ఆతల్లికి నిత్యమూ 
స్వామిదర్శనభాగ్యమే ఆ దర్శనానందమే! ఆ ఆనంద 
పారవశ్యములో స్వామిని గూర్చి కీర్తనలు పాడడమే 


ఆ తల్లి పని! 
వంత(1):- అయ్యా! 
కథరుడు:- అ. 


వంత(1):- ఎదయ్యా! ఆ తల్లి స్వామిపై చెప్పిన ఒక్క కీర్తన 
వినిపించవయ్యా! 
వంత(2):- బెనయ్యా! వినిపించవయ్యా! 


కథరకుడు:- అలాగే తమ్ములారా! (ఆలాపన) 


“శ్రీ వేంకటేశ! మోక్షము జెందేకొజకు- 
సేవలేమిజేతునేనూ? 

కావుమనుచు జొచ్చున్నెడ- 
కడతేర్చ మీభారమేనూ- 

భూవరాగ్రణులెంతొ బుద్ధిమంతులయినా- 
పొగడిసేవల చేయలేనూ- 

భావించి శ్రీదేవి నీవేకమై వొక్క- 
పనిజెప్పితే చేసేనూ- 

తరిగొండాధిప! మిమ్ము మరగిన మనసింక- 
తప్పించి యికనెందు బోదూ- 

శరణాగతత్రాణ బిరుదు గలిగితె మమ్ము 
సర్వత్ర విడనాడరాదూ- 

పరమాత్మ! మమ్మిక విడనాడితే వేరె- 
ప్రాపు మా కెక్కడా లేదూ- 

నిర్వాణఫలమివ్వ నిక నెందుబోదూ” 


90 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 

వచనం:- అంటూ స్వామివారిని గూర్చి అద్భుతంగా పాడిందయ్యా।! 

వంత(1):- అయ్యా! ఆ తల్లి పాటవింటూంటే నామనసంతా 
ఎక్కడో తేలి పోయిందయ్యా! 

వంత(2):- నామనసయితే ఆ ఏడుకొండలవాడి పాదాలచెంతే 
నిలిచిపోయిందయ్యా! 

వచనం:- ఆ విధంగా స్వామిని కీర్తిస్తూ... 

వంతలు:- (దరువు) అహః 

వచనం:- తనకుటీరం వద్ద తులసిమొక్కలు, పూలతీగలు పెంచి 
పోషిస్తూ... 

వంతలు:- ఆహ 

వచనం:- స్వామికి పూలూ, తులసిమాలలూ నమర్చిస్తూ వుండిన 
దినాల లోనే “విష్ణుపారిజాతం. అనే యక్షగానం 
వ్రాసిస్వామికి సమర్చించిందయ్యా! 

వంత:-  అహా(1 తదుపరి! 

వచనం:- ఆ తల్లి భక్తినీ, కవితాశక్తినీ వినిన, అక్కడే సంకీర్తనాచార్య 
పదవిలో వున్న తాళ్లపాకవంశీయులు ఆమెను 
ఆహ్వానించి- 

వంత(1):- ఆహ్వానించి- 

వచనం:- తమయింటికి సమీపంలో ఉత్తరమాడవీధిలో నున్న 
తమ చిన్న మిద్దె ఒకదాన్ని ఆమెకు నివాసంగా 
యిచ్చినారయ్యా! 

వంత:- భళా! మంచివాళ్లకు ఎక్కడయినా మంచే జరుగు 


తుందయ్యా! 


బుజ్జకథ 01 
వచనం:- కానీ-- - 
వంత(1):- అ-- బ్బా-- మళ్లీ ఈ - కానీ - దాపరించిందా స్వామీ! 


వంత(2):- దాన్ని వింటేనే మాకుఒళ్షంతా కంపరమెత్తుతుంది 
సామీ! 


వచనం:- అక్కడా ఆ తల్లికి కడగండ్లు తప్పలేదు సోదరా! 
వంత(1):- అదేమిటయ్యా? స్వామి సన్నిధిలోనూ కష్టాలేనా! 


వచనం:- బెను. తాళ్లపాకవారి పరిచయం వల్ల -- ఆయింటి 
పూర్వ కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క- 

వంత(2):- తిమ్మక్కా? ఈమెవరు సామీ! 

వచనం:- శ్రీవేంకటేశ్వరుణ్సీ పదాల వర్వంలో ముంచెత్తిన 
తాళ్లపాక అన్నమయ్య సతీమణి. ఈమే కవయిత్రే. 
సుభద్రా కళ్యాణం అనీ వాసింది. 

వంత(1):- వాస్తే మన కేమంటా? 

వచనం:- మనకే మంటా లేదూ, రాలేదూ నాయనా! ఆచాయలో 


మన వెంగమాంబ 'రమాకల్యాణం' అనే ' పెండ్లిపాట' 
ఒకటి బహురమ్యంగా వ్రాసింది. 


వంత(2):- వ్రాస్తే! 


వచనం:- దానివలన ఆమె తిరుమలలో చాలాప్రసిద్యరాలై 
పోయింది. 


92 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 
వంత(1):- ఇంతకంటే మరింకేం కావాలెనయ్యో! --- (రాగం, 


వచనం:- ఆ ప్రసిద్ధే....అక్కడ ఓ అల్పబద్ధివానికి ఈసు 
కలిగించింది! 


వంత(2):- ఎవరా అల్పబుద్ధి? ఏమా కథ? వినిపించవయ్యా! 


కథ కుడు:-(తాళంవేస్తూ - రాగందీసి) 
“వినుడు వినుడోరయ్య! సోదరా! 
కనుడు కనుడో - కత్తి వాదరా - ॥ తందనతానా - తందనతానా। 
బత్తురాలు వెంగమాంబ - కుత్తుకమీదా 
కత్తినెత్తిన నక్క - అక్కారామయ్యా ॥ విను॥ ॥తం॥ 


వంత(1):- ఈ నక్క - అక్కారామయ్య ఎవరండీ మధ్య! 


కథ కుడు:-చెబుతున్నాను వినండన్నలూ! 
“వెంగమాంబ యింటి - ప్రక్కనే రామయ్య 
దీక్షితులు - ఒక్కరున్నారు - 


వంతలు:- ఉన్నారు. 


కథ కుడు:-“రొక్కమున్నావాడు - ప్రక్కనేయున్నాడు 
అర్చకా సంఘాన - పెద్దమని షైనోడు' 


వంతలు:- 'పెద్దమని షైనోడు 


కథ కుడు:-“డబ్బులుండీ బాగ - మాటచెల్లేవాడు 
దర్పాన బిర్రుగా - విర్రవీగీపోయె” 


వంతలు:- వీగీపోయె” 


కథ కుడు:- “ఇంతగొప్పవాళ్ళ - నేనూ ॥తందాన॥ 
ఇంత పేరు న్నోణ్ణి - నేనూ ॥1తందాన॥ 


బుజ్జకథ 93 


ఇంతగొప్పావాణ్ణి - ఇంత పేరున్నోణ్ళి ॥తందాన॥ 
నాయింటి ప్రక్కనా! - ఈ వితంతువు ఇంతి! ॥తందాన। 


వంతలు:- “తందానో - తందానో -- తానతానతాన తందానో. 
తరికిట తరికిట రుం” 


వచనం:- అంటూ తనయింటి ప్రక్కనే వెంగమాంబ వుండడమూ, 
ఆ తల్లి కవితల నల్లడమూ, స్వామిని సేవించటమూ, 
పేరు ప్రఖ్యాతి రావటమూ --- సహించలేక- ఆమెను - 
ఎవరిని! 


వంత(1):- ఆ తల్లి - వెంగమాంబను- 


వచనం:- ఆ( ఆ తల్లి వెంగమాంబనే - ఆ భక్తురాలినే - 
నూటిపోట్‌ మాటలతో, వెకిలివెకిలి కూతలతో 
నిందించేవాడు. 


వంత(2):- బెరా! 

వచనం:- తనశిష్యులతో గేలిచేయించేవాడు. 

వంత(1):- ఛీఛిల్ళీ! 

వచనం:- ఎన్నిచేసినా ఆ తల్లి భూమాతలా సహనంతోవుంటూ 
వంతలు:- ఉంటూ... 

వచనం:- అ ఏడుకొండల వేంకటేశ్వరుల్లే 

వంతలు:- ఆ, ఆ వేంకటేశునే! 


కథకుడు:- (చిందులువేస్తూ, - దరువేస్తూ,) 
“శరణు శరణు! నందా కుమారా! శరణు శరణూ! 
శ్రీకర! దుర్జన భీకర! వర మో 
కాకర! పూర్ణనిశాకర వదనా! 


రశ భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంతలు:- భళాభళ! 
“సుందరవి[గ్రహ! మందరధర! ముచు 
కుంద వరద! గోవింద! ముకుందా! 
వంతలు:- భళాభళ! 
వర తరిగొండ నివాస! పరాత్పర! 
గురుతర వేంకటగిరి వరనిలయా! శరణు శరణు!?” 


వంతలు:- భళా భళిరా! భళా! భళా భళిరా! తందాన తాన 
తందనాన! అంటూ శరణువేడినదయ్యా! 


వంత(1):- అయితే వెంటనే స్వామి అనుగ్రహించినాడా! 


కథకుడు:- లేదు నాయనా! వేడిన వెంటనే స్వామివారు వస్తే వారికేం 
విలువ వుంటుంది నాయనా! 


వంత(2):- అందుకని! 
కథకుడు:- స్వామి భక్తులను పరీక్ష జేస్తాడు. అందుకే రాలేదు. 
వంత(1):- అయ్యో!మరి- ఆ నక్కాదీక్షితయ్య వూరుకుంటాడా! 


కథకుడు:- ఊరుకోడు! ఊరుకోలేదుకూడా! తనయింట విందా 
రగించిన వారి ఎంగిలాకులన్నిటినీ ఆ యమ్మ - 
తరిగొండ వెంగమాంబ పెరట్లోకే చల్లించినాడు. 


వంత(2):- గోవింద! గోవింద! ఎంతపాడుపనీ! ఎంతపాడుపనీ! 
వంత(1):- అప్పుడా తల్లి ఊరకున్నదా! 


కథ కుడు:-ఆ తల్లి బహు ఓరిమిగల తల్లి! ఏమీ అనలేదు. 
వాటి నన్నిటినీ శుభ్రం చేసేది. తులసికోట వద్ద ' 
అలికి అంటు లేకుండా చేసేది. అది దీక్తిత్రులవారికి 
మరీ అలుసైపోయి - రోజూ ఆ పనే చేయించేవాడు. 


బుజ్జకథ రక్‌ 
వంత(1):- ఓరి వీడి దుంపాతెగా! 

వంత(2):- వాని తాడు తెగా! 

కథ కుడు:-ఒక రోజేమయిందంటేనూ-- 

వంతలు:- అంటేనూ -- (దరువు) 


కథ కుడు:-“వెంగమాంబ తల్లి -వెంగమాంబ తల్లి 
పెరడు శుభముచేసెనూ ॥1తందానతానా॥ 
మడిగట్టి, కోటకూ - దడిగట్టి, తిన్నెపై 
ధ్యానమ్మునను మున్గెనూ॥[తందానతానా॥ 
ఎంతసేపయ్యిందో - ఎంతసేపయ్యిందొ 
తనను తానే మరిచెనూ ॥తందానతానా॥ 
చలనమే లేకుండ - సమాధిముద్రలో 
కదలకుండా వుండెనూ ॥తందానతానా॥ 


వచనం:- అప్పుడే- 

వంతలు:- ఏ -- 

వచనం:- యథాప్రకారం అక్కారామయ దీక్షితులు ఇంట్లో 
విందారగించిన అనంతరం ఎంగిలాకులన్నింటినీ 
వెంగమాంబ పెరడులోకి విసరివేయించినాడు. 
ఆ చల్లడంలో వెకిలిముదిరి, తల బిరుసెక్కి 


వెంగమాంబపైన కూడా పడేలాగున విసరివేయటం౦ 
వలన--- 


వంతలు:- వలనా-- 


వచనం:- ఆ ఎంగిలాకులు ధడాల్న వెంగమ్మ ఒడీలో వచ్చి 
పడ్డాయి. ఆమె ఉలికిపడి తటాల్న కల్లు తెరిచింది. 


06 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ధ్యానభంగ మయింది. ఎన్నడూ రాని ఆతల్లికి 
అమితమైన కోపం వచ్చింది -- అంతే. 


వంత(1):- ఎట్లా! అంతటి శాంతమూర్తికీ చాలా కోపమే? 
వంత(2):- వచ్చి- ఎంచేసిందయ్యరో--? 


కథ కుడు:-(చిందులతో) 
“ఎవడురా! అపాపి? - ఎవడురా! అపాపి? 
ఎంగిలాకులు వేసెనూ --  ॥తందాన॥ 
ఏడుకొండలవాని - తలపులో నేనుండ 
నా పాదముల వేసెనూ - 1తందాన॥ 
వాడు వానీ వంశ - వాసి వంశామెల్ల 
నిర్వంశమై పోవురా! ॥1తందాన॥ 
పాడు బుద్ధీవాని కుదురూ- 
పాడె గట్టగ నిల్చు కదరా! ॥1తందాన॥ 


వచనం:- అంటూ అకస్మాత్తుగా కలిగిన కోపావేశంతో శాపనార్థాలు 
పెట్టింది సోదరా! 


వం౦ంత(1):- అహ! అహ! పెట్టిందా! 
వంత(2):- బలెబలె! రోగం కుదిరింది దీక్షితులకు! 


వచనం:- ఆ తల్లి మాట వేదవాక్కు. బుషులవాక్కు. అలా 
అన్నదోలేదో- 


వంతలు:- ఆ! ఏమైందేమయింద్‌! 


వచనం:- అప్పటికప్పుడే ఆయింట తిండి తిన్న చాలమందికీ, 
ఇంటి వాళ్లకీ వాంతులూ, విరేచనాలూ అయి, 
అకాలమృత్యువు దాపరించింది, దీక్షితులకు 
కాలూచేయీ పడి పోయినాయి. 


బుజ్జకథ ౦7 


వంత(1):- బాగా జరిగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత 
గోవిందా! 


వంత(2):- పాపం ఊరికేపోతుందా! శాపం తగలక మానుతుందా! 


వచనం:- వెంటనే రామయదీక్తితులు వెంగమాంబ యింటికి 
పోయినాడు. 


వంతలు:- ఆఅ పోయి- 


వచనం:- క్షమించమంటూ ఆమెపాదాలపై బడినాడు. ఆతల్లి 
శాంతించింది. 'నీవంశం నిర్వంశమేమీ కాదులే. అయితే 
తరానికి ఒక్కడుమాత్రమే బ్రతికి బట్టగడతాడు అంతే 
నంటూ అభయమిచ్చింది. 


వంత(1):- ఆహా(1 మంచిది గనకే శాంతించి అనుగ్రహించింది. 


కథకుడు:- అయితే, ఇక తనకక్కడ మనశ్శాంతి వుండదనీ 
తెలుసుకొన్న ఆ తల్లి. 


వంతలు:- అయ్యో! ఎంచేసిందయ్యో? 


కథకుడు:- కారడవుల్లో జనసంచారమేలేని చోటికి, ఎవరి పీడా లేని 
ఏకాంత స్థలానికి వెల్లి- 


వంతలు:- ఆ... వెల్లి..! 


కథకుడు:- తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకుంది. వెంటనే 
బయలు దేరిందయ్యరో!. 


వంత(1):- ఎక్కడికి బయలుదేరిందయ్యా! పాపం? ఆ ఆడ 
కూతురు! 


వంత(2):- అందునా ఒంటరిగా - అడవులలోకీ! 


98 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథకుడు:- “తుంబురుకోన” అనీ - ఆ ఏడుకొండల వాడున్న 
కొండకు పశ్చిమోత్తరంగా లోయలోవుందా కోన. 
అక్కడయితే తన తపస్సుకు ఏభంగమూ రాదని - 
బయలుదేరింది - అప్పుడు. 


వంత(1):- ఆ( - అప్పుడూ? 


కథకుడు:- అ తల్లి ఎడుకొండలవాడిని సెలలవీయవలసినదంటూ 
ఇలా టప్రార్ధించిందయ్యా! 


వంత(2):- ఆహం! ఏదయ్యా! ఆ తల్లి ప్రార్ధన వినిపించవయ్యా! 


కథకుడు:- (ఆలాపన తీస్తూ) 
“శ్రీనివాసస్వామి! - సెలవీయవయ్యా! 
నానాప్రకారముల - నను గావవయ్యా! 
తెరగొప్ప నే స్వతం - త్రించినానని మదిని 
పరమాత్మ! నీవు కో - పము నుంచవలదూ 
సుర వినుతమైన - తుంబురు కోన వీక్షించి 
మరలవచ్చెద ననెడి - మతి నాకు కలదూ 
అలఘు భాగవతము - సమగ్రంబుగా జదువ 
వలె గనుక శీఘ్రమే - వత్తు నిచ్చటికీ 
నెలవుగా నాతోడు - నీడయై నావెంట 
వలనుగా నీవు రా - వలయునచ్చటికే 
నీవు సంకల్పించి - నిలుపుచుండిన చోట 
నే వసించుట నాకు - నిష్కరుషగనుకా 
దేవ! నాసంకల్ప - మే విధంబుగ సాగు 
గోవింద! కృష్ణ! - తరిగొండ నరసింహా! ॥శ్రీ॥ 


ఆ 


బుజ్జకథ 9౦ 


వచనం:- అంటూ సంగీతభరితగానంతో ఆశు కవితాలహరితో 
స్వామిని అద్భుతంగా ప్రార్ధించి సెలవుతీసుకొని 
తుంబురుకోనకు తరలి పోయిందా తల్లి! 


వంతలు:- ఆహా(! ఏమి భక్తిగానం ఆ తల్లిదీ! 
కథకుడు:- ఆ తల్లి వెంగమాంబ -- తుంబురుకోనను చూడగానే-- 
వంత(1):- అ(-- చూడగానే--? 


కథకుడు:- ఆ కోన అందాలకూ, ప్రశాంతతకూ సంబరపడిపోతూ 
ఆనందం పట్టలేక --- ఆ కోనపైన ఇలా కవిత 
గట్టిందయ్యా! 


వంత(2):- ఎలా కట్టిందయ్యరో! మాకు వినిపించూ-- 


కథకుడు:-“వేంకటపతి తుంబురుకోనా! - నిను 
వేడెదనే తుంబురు కోనా! ॥వేంకటపతి॥ 
(వంతలు దరువు) 
పాంకముగా తుంబురుకోనా! 
పోషింపవె తుంబురుకోనా! ॥వేంకటపతి॥ 
శ్రీవిలసిత తుంబురుకోనా! నిను 
ేవించితి తుంబురుకోనా! ॥వేంకటపతి॥ 
పావనమగు తుంబురుకోనా! 
పాప మణచు తుంబురుకోనా! "వేంకటపతి! 


వచనం:- అంటూ టప్రార్ధించిందయ్యా! 


వంతలు:- ఆహా! ఎంత కమ్మగా వుందయ్యా త్రైత! 


100 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


కథకుడు:- అంతేకాదు సోదరా! 
“తీర్ధమా! తుంబురుకోన తీర్ధమా! 
ప్రార్థించి ఫాల్గున పౌర్ణమినాడు - నే 
సార్థకముగ నీలో స్నానము చేసితి; 
పాపమూ - మించిన మన 
స్తాపమూ - నివారించి, 
ప్రాపుదాపై నన్ను కాపాడవే - దివ్య 
గగనగామిని పుణ్యతీర్థమా!' 


వచనం:- అంటూ ఆ తుంబురుకోన పుణ్య తీర్ధాన్ని ఈ తల్లి 
అభయంవేడినది. ఆపై అక్కడ ఎవరి ఆటంకాలూ 
లేక నిరంతరం తప స్పమాధిలో మునిగి పోయేదా తల్లి. 


వంతులు:-(దరువుతో) ఆహా(- తాన తందన తాన - తానాన తానా 
తరిగొండవెంగమ్మా - తల్లిదీవెనా 
తందాన తానా - తందాన తానా” 


కథ కుడు:-అన్నలారా! 
వంతలు:- (దరువు) ఆ. 
కథ కుడు:- అయ్యలారా! 
వంతలు:- ఆహా. 


కథ కుడు:-ఇప్పుడు మీకొక కొత్త బిత్తరిగాడి కత చెబుతా 
వినరయ్యా! 


వంత(1):- (దరువేసి) ఏమిటేమిటీ? పానకంలో పుడకలాగున 
అచ్చమైన బత్తురాలి కతలో ఈ మచ్చ కతేమిటయ్యా? 
మహానుభావా! 


వంత (2):-ఆ తల్లి కఠతతో సంబంధమున్నదా స్వామీ? 


బుజ్జకథ 101 
కథకుడు:- ఉందినాయనా! ఈకథ 'పుష్కరిణీజుడు' అనేవానికథ: 
వంత(1):- ఏమిటీ - పస్‌కరానీ--- 

వంత (2):- (నవ్వుతూ) ఒరే - నీకు పలకటంరాదు - ఎందుకురా! 


అంత కష్టం? 
వంత(1):- పోనీ నీవు పలకరా! 
వంత (2):- వద్దులే --- కథ చెప్పు సామీ! 
కథ కుడు:-ఈ కథ చెప్పక పోతిననుకోండి- 
వంతలు:- అనుకున్నాం (దరువు) 


కథ కుడు:-అనుకోకండి! - ఒకవేళ చెప్పకపోతే - మనతల్లి 
వెంగమాంబ మహిమలెలా తెలుస్తాయి! 


వంత(1):- (ఆశ్చర్యం) ఏమిటేమిటీ! తల్లివెంగమాంబ మహిమలు 
చూపిందా! 


వంత (2):- ఆహాం1 అయితే వినాల్సిందే - తరికిటరు౦॥ 
చెప్పండయ్యా! 


కథకుడు:- “ఏడుకొండలవాని జూడా - ఎడనుండో వచ్చినాడూ 
వంతలు:- “తందానా - తాన తందనానా! 


కథకుడు:- “ఎడుకొండలా మెట్లదారిలో - నడిచి వచ్చినాడూ 
॥[తందనా॥ 

ఒడలంత కుష్టుతో - బడలి వున్నారోగి॥[తందనా॥ 
పుడమిదెయ్యమువాడు - పూటుపాపివాడూ॥ తందనా॥ 
తిరుమలా చేరాడు - తిరిగి తిరిగీ మాడ 
వీథులన్నీ తిరిగినాడూ --- ॥ తందనా॥ 
కుష్టుసోకిన వాడు - అపష్టాదరిద్రూడు 
రానీరు ఎవ్వరూ - తొలగు తొలగన్నారు' ॥ తందనా। 


102 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వచనం:- ఆ రకంగా ఆ బ్రాహ్మణుడు అందరిచేత దూరంగా 
నెట్టబడిన వాడై, స్వామిదర్శనం కాక, అలసిసాలసి, 
ఆకలిదప్పులతో, ఆదరించేవారు లేక, దారితప్పి 
తిరుమల అడవులలో---- 


వంతలు:- పాపం! అడవులలో---? 


వచనం౦:- “గోవిందా! అయ్యో! రామా! నామొర వినువారే లేరా! 
అంటూ ఆక్రోశిస్తూ, అలమటిస్తూ, తిరిగీతిరిగీ--- 


వంతలు:- ఆ--- తిరిగీ తిరిగీ, 


వచనం:- వాని అదృష్టవశాన - తుంబురుకోన చెంతనే చేరి 
బిగరగా ఆర్తనాదం చేయసాగినాడయ్యా! 


వంతలు:- అహ. 


వచనం:- ఆ దీనుని ఆర్తనాదం ధ్యానముదలోనున్న 
వెంగమాంబ చెవుల బడింది. ఆమె చిత్తగతి తప్పింది. 
దారికానని దీనుని రక్షించడమే తన తత్‌క్షణ ధర్మమను 
కొని లేచింది. 


వంత(1):- లేచి- 


వచనం:- ఆ కేకలు వినబడిన దిశగా నడిచి కుష్పబాధతో 
ఆకలితో స్వామి దర్శనం లభించకపోయెనే! అనిన 
చింతతో అనేకంగా బాధపడుతున్న అ బ్రాహ్మణుణ్ణి 
చూచి జాలిపడి, తన ఆశ్రమానికి తెచ్చినదయ్యా! 


వంత(2):- -- తెచ్చి. 


వచనం:- అతనికి ఉపచారములు చేసింది. ఆకలితీర్చింది 
అ౦ంతేకాదు- 


వంత(1):- ఆ( ఆ ఇంకా ఎమిచేసిందయ్యా! 


వచనం:- 


బుజ్జకథ 103 


“ఆ ఎడుకొండల వానిదయవలన త్వరలోనే నీ 
ఆరోగ్యమూ కుదుట పడుతుంది. అయితే -- నన్నిచ్చట 
చూచినట్లు నీవెవరి తోనూ చెప్పరాదుసుమా! చెప్పితివో 
తక్షణమే మృతినొందెదవు జాగ్రత్త” అని హెచ్చరించింది- 


వంత(2):- -- హెచ్చరించి! 


వచనం:- 


“ఆ సమీపంలోని తుంబురు తీర్ధంలో మునిగి కనులు 


మూనుకో” మన్నది. ఆ బాపనయ్య కనులు 
మూసుకున్నాడు. మటథీకొన్ని క్షణాలకు కళ్లు తెరిచాడు! 
ఏమి చెప్పెదను సోదరా! 


వంత(1):- ఎమయింది దేవరా! 


వచనం౦:- 


వంత(2):- 


వచనం౦:- 


వంతలు:- 


వచనం౦:- 


వింతలోకెల్ల దొడ్డవింత! 
ఏమా వింత స్వామీ! 


ఆ బాపనయ్య తిరుమలలో స్వామివారి పుష్కరిణిలో 
స్నానాలు చేస్తూవున్నవారి మధ్యనుండీ - అందరూ 
ఆశ్చర్యపోతుండగా లేచి నాడయ్యరో!--- 


మాకున్నూ ఆశ్చర్యమేనయ్యరో!--- 


అదే వెంగమాంబ మహిమ మరి! ఆ తల్లి మహిమవల్లే 
అక్కడివాడు ఇక్కడ తేలినాడు. పుష్కరిణిలోనుండి 
రావడంచేత అతడు'పుష్కరిణీజుడు అయినాడు. 


వంత(2):- అర్ధమయింది! అర్థమయింది! 
వచనం:- “ఇక్కడి కెలా వచ్చావయ్యా! పుష్కరిబీజా! అనడిగారు 


వంత(1):- 


తైర్ధికులు. వెంగమాంబ చెప్పిన మాటలు మరచి 
పోయినాడా సంబరంలో. 


ఎందుకు మరచినాడయ్యా! 


104 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వచనం:- వాని ప్రారబ్ధం! విధినెవరూ తప్పించలేరు నాయనా! 
వానికా జన్మను అంతే వ్రాసి పెట్టివున్నది కనుక, 
మరచినాడు....ఇదంతా వెంగమాంబమహిమ అనీ, ఆ 
తల్లి తుంబురుకోనలో వున్నదనీ తెలిపినాడందరికీ- 
అ౦తే--- 


వంత(2):- ఇక అంతేనా! 


వచనం:- అంతే మరి! వెంటనే వానిప్రాణాలు ఆ శ్రీనివాసునిలో 
లీనమైపోయినాయి. 


వంతలు:- 'తానానా' - తానతందనానా - తరికిట తరికిట 
తరికిటర్లు౦ తరినానా! 
మరయితే తిరుమల జనం ఏంచేసినారో 
వివరించవయ్యా! 


కథ కుడు:- అన్నలారా! తమ్ములారా! అయ్యలారా! తప. ల్‌ 
పోయిన ఆతల్లి ఆ ఎడుకొండలవానిలోనే లీనమై 
పోయిందనే అనుకున్నారు తిరుమల యాత్రికులు, 
నివాసజనము కూడా. 


వంతలు:- కూడానూ- 


కథ కుడు:-కానీ - ఆ యమ్మ - ఆమహాభర్తురాలు వెంగమాంబ 
జీవించేవున్నదనీ - తుంబురుకోనలో వున్నదనీ తెలిసి 
మహాసంబర పడిపోయినారు. 


వంతులు:- పోయినారు- 


కథ కుడు:-అందరూ కలిసి అక్కడికే పోయినారు “అమ్మా! ల్లీ! 
వెంగమాంబా! మహాభక్తురాలా!” 


వంత(1):- భర్తురాలా! 
కథ కుడు:-నీవు లేని తిరుమల బోసిపోయినాదమ్మా! 


బుజ్టకథ 105 
వంత(2):-పోయినాదమ్మా! 


కథ కుడు:-మాపై దయవుంచి, స్వామిసేవకై మళ్లీ తిరిగి 
తిరుమలకు రావమ్మా! - అంటూ దీనదీనంగా- 
వంత(1):- దీనాతి దీనంగా- 


కథకుడు:- ప్రార్థించినారు. వారిమాటనూ, అభిమానాన్నీ, 
ఆహ్వానాన్నీ కాదన లేక పోయింది; తుంబురు కోనను 
విడచిపోలేకా పోయింది. 


వంత(2):- అప్పుడేమయిందయ్యరో!--- 


కథకుడు:- అ తల్లి రెండుచేతులూ పైకెత్తి, ఆ కోనకు మొక్కుతూ 
ఆనతీమ్మని కోననువేడుకొంది. తిరుమలకు వస్తూ- 


“కరుణామూర్తులు - రామలక్ష్మణులు 
కాపాడిరి నన్నూ - ॥ వంతలు - నన్నూ! 


గురుతర తుంబురు కోననుండి నే 
మరలి వచ్చునెడ మార్గములో నతి ॥కరుణా॥ 


సురుచిర కనకాంబరములు - దివ్యా 
భరణములొప్పగనూ---- ॥కరుణా॥ 


శరచాపంబులు - సవరించుచు నా 
కిరుగడలను - ముందర నడచుచు ॥కరుణా॥ 


తరిగొండ నృకేసరియగు - వేంకట 
గిరినాయకు కృప పరగగనూ ॥1కరుణా॥ 


శరణాగత సంరక్షణ మరయగ 
తమపని యనిన విధంబున 1కరుణా॥ 


106 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వచనం:- అంటూ మార్గమధ్యమున ఆ రామలక్ష్మణ నరహరుల 
యొక్క అభేద రూపమైన శ్రీవేంకటేశ్వరుని కీర్రిసూ 
తిరుమల చేరిందయ్యరో! 


వంతలు:- “తధిగిణ తధిగిణ తధిగిణ తోం” 


వచనం:- అవిధంగా తిరుమలచేరిన వెంగమాంబ తాను 
క్రితంవుండిన ఇంటిలోనే తనచెల్లికూతురు తోడుగా 
స్వామి సేవచేస్తూ జీవించినదయ్యా! 


వంతలు(1):-ఒక్క సందేహం వచ్చిందయ్యా! 
కథ కుడు:-ఏమిటీ నాయనా! అది? 


వంత(1):- ఆ తల్లి వెంగమాంబకు చెల్లెలూ --- ఆమె --- 
కరూతురు--- 


కథకుడు:- ఓహో! అదియా! కృష్ణ్టయ్యుదంపతులకు వెంగమాంబ 
తరువాత మరో సంతు కలిగిందయ్యా! ఆమె యుక్త 
వయసులో వివాహమై అత్తవారింట చేరినా - మహా 
భక్తురాలయిన వెంగమాంబ తన స్వంత అక్కేఅనిన 
అభిమానాన్ని వదలుకోలేదు. అందుకే- 


వంత(2):- అర్థమయింది స్వామీ! తనకూతురిని పెద్దమ్మ సేవలో 
తరించమని పంపిందీ--- 


కథకుడు:- అంతే నాయనా! అద్‌ సంగతి! ఆ యింటి పెరడులో 
తులసీ బృందావనంఎదుట నిత్య తపస్సమాధిలో 
నుండేది ఆ తల్లి. అ దినాలలో- 


వంత(1):- ఆ( - ఆదినాలలో-? 
కథకుడు:- ఒక వింత జరిగిన దయ్యరో!-- 
వంత(2):- ఏమా వింత చెప్పరో?-- 


బుజ్జకథ 107 


కథకుడు:- వెంగమాంబ తననివాసానికి ఎదుట ఎత్తైన ప్రదేశంలో 
నూతనంగా ఒక తులసీ వనాన్ని 'పేంచిసాగింది. 


ఆ తులసీవనంలోని పూలమొక్కలకు నీళ్లు కావాలి 
కదా! 


వంత(1):- కదా? 


కథకుడు:- అందు నిమిత్తం ఆ తోటలో ఈశాన్యమూలలో ఒక 
బావి త్రవ్వించిందయ్యా! అయితే? 


వంత(2):- అయితే--- 

కథ కుడు:-అందులో ఒక్కచుక్కనీరూ పడలేదయ్యా! 
వంత(1):- ఓరి నాయనో! మరెలాగయ్యా? 

కథ కుడు:-అప్పుడు తల్లి వెంగమాంబ- 

వంత(2):- ఆ(6 వెంగమాంబ? 

కథకుడు:- (ఆలాపన, 


“ఓ తల్లి ! గంగాభవానీ రావే! 
ఖ్యాతికి నిచటికి కపటము మానీ” 
హరిపాదమున బుట్టినావు - పుర 
హరుని జటాజూటమున నిలచినావు 
పరమ పవిత్రమైనావు - మా 
పాలిట వెలసి పూజలు గైకొన్నావు 
వాసిగ నిన్ను చాల నమ్మి - చిన్న 
వాండ్ల కాదరువుగనున్న సొమ్మమ్మి 
చేసితి, నిను నమ్మి పని చేయ 
నిరవుగ నిచటికి బిరబిర రమ్ము! 


అంటూ కరుణరసం పొంగిపొరలేట్టుగా ఆ గంగమ్మను 
వేడుకొంది. 


108 


భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వంత(1):- ఎట్ట్లాగా? పొడిపాడి వేడుకుందంటాను! 
కథకుడు:- బెనయ్యా! అప్పుడేమయిందో తెలుసా? 
వంత(2):- ఎట్టా తెలుస్తుందయ్యా! చెప్పు మరీ! 


కథ కుడు:-“తల్లి మాటలే విన్నదిరా!------ సై॥ 


వంత:- 


ఫ్ర 


పెల్లుబికి గంగమ్మ పొంగిందిరా! 
చల్లచల్లని - నీటి జల్లులపెల్లు ట్ట 


“నీటి జల్లులపెల్లు' 


కథకుడు:- "పెల్లుబికి గట్లనే తెంచిందిరా! 


ఎల్లవారికి తుష్టి నించిందిరా! 


వంతలు:- “శాభాసు - భళారే! - తధిగిణతోం” 
వచనం౦:- దీనితోఆ తల్లి మహాయోగినిగా, మహిమలు చూపగల 


యోగినిగా ప్రఖ్యాతి గాంచిందయ్యా! 


వంతలు:-ఆ తల్లి గొప్ప భక్తురాలు! ఏడుకొండల వానినే నమ్మిన 


దొడ్డ మహిళామూరితి. 


వచనం౦:- అంతేకాదు నాయనలారా! (రాగం) 


వంతలు:- (దరువు) 
కథ కుడు:- 'వినరయ్య సోదరా! తల్లివెంగామాంబ 


అబ్బురంపు కథనూ- ॥1తందాన॥ 
తనయిల్లు యోగినీ మఠముగా మార్చిన 

తల్లి వెంగమ కథనూ- 

తిరుమలేశునిలోన - తరిగొండ నరసింహస్వామిని 


చూచిన విధమూ ॥1తందాన॥ 
త౦ండ్రియింటీనుండి - తరలివచ్చె నృసింహ 
దేవతార్చన సంపుటీ ॥తందాన॥ 


అనాటి నుండీ - భక్తవెంగమాంబ 
ఉత్సవాలు జేసే ॥తందాన॥ ॥ తరికిట తరికిటథా॥ 


బుజ్జకథ 109 
వంత(1):- అయ్యా! ఉత్సవా లన్నావు? 
వంత(2):- ఎమి ఉత్సవాలు? -- ఏమిటో సెలవివ్వండీ మరి! 


వచనం:- నాయనలారా! వెంగమాంబ, ఆవె నాయన 
అందరూ కూడ తరిగొండ నరసింహుని సేవకులే 
రదా? 


వంతలే:- కదా? 


వచనం:- అందుకే తరిగొండలో నిత్యమూ కృష్ణయ్య ఇంట 
నృసింహదేవతార్చన జరిగేది. 
వంతలు:- అహం. 


వచనం:- అయన కాలంచేసినపిదప ఆ స్వామికి నిత్యార్చన 
కరవైంది నాయనా! 


వంతలు:- ఎంతకష్ట మెంత కష్టం? 
వచనం౦:- అప్పుడు రదా!--- 


వంతలు:- ఆ(1 

వచనం:- ఆ దేవతార్చన సంపుటి మన తరిగొండ వెంగమాంబ 
మఠం చేరింది. 

వంత(1):- భళా! 

వచనం:- నాటినుండే ప్రతిన్మసింహ జయంతికీ, తిరునక్షత్రాలకూ 
ఉత్సవాలు జరిపి-- 


వంత(2):- జరిపి--- 


వచనం:- వచ్చిన యాత్రికులందరికిన్నీ తీర్ధప్రసాదాల కైంకర్యం 
జరిపేది - దీనితో--- 


వంత(1):- ఆ ---- దీనితో? 


110 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


వచనం:- తిరుమలవాసుని ప్రసిద్దితో పాటు, వెంగమాంబ 
ప్రసిద్ధీదేశమంతటా ప్రా పోయింది. 


వంత(2):- భళా! 


వచనం:- దానితో రాజులు వమున్నెదార్శు, పాళెగారు, 
జమీందారులు - అందరు కూడా స్వామిదర్శనీం 
అయినవెంటనే వెంగమాంబ దర్శనం కూడా 
చేసికొనేవారయ్యా! 


వంత(1):- ఆ తల్లికి ఎంత ప్రతిష్ట పెరిగిందీ! 

వంత(2):- కానీ -- వచ్చినవాళ్లకథూ ఆ తల్లి ఎ౦ చెప్పేదయ్యా? 
ఆమేమన్నా గొప్పజ్ఞానా! బుషా? 

వచనం౦ం:- (నవ్వుతూ) అంతకంటే చాలా గొప్పది నాయనా? 

వంత(1):- ఎట్టా? 


వచనం:- తిరుమల వేంకటేశనకూ తరిగొండ లక్ష్మీన్మసింహునకూ 
భేదమేలేదని ఎంచిన మహాజ్ఞాని; ఆమె గొప్పవేదాంతిని! 
అందుకే. 


వంత(2):- ఆ(--- అందుకే---? 
కథకుడు:- తనను చూచేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి--- 


జీవా! నీవు నినుగానలేవా? నిన్ను 
భావించి చూచితే - బ్రహ్మమే కావా? 
పరగ దేహము మేడిపండు - లోన 
తరచుగ పురుగులు తొలిచెడు పండు 
తెరచాటు మాంసపు దిండు - దీని 
తెరగిల్ల చక్కగా - దెలిసికే పండు ॥జీ॥ 


వచనం:- అంటూ చక్కగా కమ్మగా వేదాంత తత్వాలు 
అప్పటికప్పుడు ఆశువుగా పాడి తెలివి కలిగించేది. 
అంతే కాదు---- 


బుజ్జకథ 111 
వంత(2):- ఆ(-ఇం౦కా--? 


కథకుడు:-"సర్వం బ్రహ్మమయం - సద్గురురాయా! 
సర్వం బ్రహ్మమయం 
సర్వం బ్రహ్మం - సాక్షిరూపం 
నిర్మల చిత్తం - నిత్యానందం గ 
సప్తజలజములు - సరగున దాటితి ) 
గుప్తంబగు ఆ - గురిలో కలిసితి స 
ముగ్గురి పదమగు - ముక్తిని గాంచితి. 
త్రిగుణము లణచితి - ధీరత గాంచితి ” 


వచనం:- అంటూ --- " సర్వం ఖళ్విదం బ్రహ్మమయం 
జగత్‌ అనే ఉపనిషత్తుల సారాన్ని తేటతెలుగు 
మాటలతో తత్తంగా మలచి రమ్యంగా పాడి 
వినిపించేదయ్యరో!---- 


వంత(1):- అవో! అవో! చెవుల తువృంతా తువ్వున 
రాలిపోతున్నదయ్యా! 


వంత(2):- బెనయ్యా! ఈ తత్వం వింటూంటే -- కానీ - అయ్యా! 
నాకో సందేహం. 


కథకుడు:- సందేహమెందుకు నాయనా? ఏమా సందేహం? 

వంత(2):- ఆ తల్లి ఊరకే గొంతువిప్పిపాటలు పాడేదా! కాకుంటే 
ఎదైనా --- ఆకుల్లో - అదే - తాటాకుల్లో --- గీకేదా? 
అనీ. 

కథ కుడు:-ఓహో! అదా! అదే చెబుతున్నాను --- వినరయ్యా! 


“వినరయ్యా! వినరయ్యా! 
తరిగొండ వెంగమ్మ - రచన తీరు లెన్మో॥[తందాన॥ 


112 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


విష్ణుపారిజాత - యక్షగానమ్మొకటి 


తొలినాళ్ల రచనండీ! ---- ॥తందాన॥ 
పెండ్లిపాట ఒకటి - చాలా ప్రసిద్ధము 
శ్రీరమా - పరిణయమూ - ॥తందాన॥ 


వంతలు:- “తరికిట తరికిట తరికిట రుం తరితందనానా” 


వచన౦ం:- అవిధంగా తొలినాళ్లలో ప్రారంభించిన ఆ రచనా 
వ్యాసంగం- 


వంతలు:- (దరువు) అహ. 


వచనం:- ఆ తల్లి మళ్లీ తిరుమల జేరిన తరువాత ఒక గొప్ప 
రచనా యజ్ఞంగా--- 


వంత(1):- ఎట్టా --- ఎట్టా? 
వచనం:- ఒక రచన అనే యజ్ఞంలా నాయనా! కొనసాగించీ--- 
వంత(2):- ఆ( కొనసాగించీ---- 


వచనం౦:- ఎన్నో బస్తున ఎన్నెన్నో వప అద్భుతమైన రచనలను 
అందించిందయ్యా! 


వంత(1):- ఏమిటీ? అద్భుతమైన రచనల్ని! ఆ తబిసి? 
వంత(2):- మేం --- నమ్మముగాక నమ్మమయ్యా! 


కథకుడు:- (నవ్వుతూ) ఆ తల్లి మహిమ మీకు తెలుసు! 
వంతలు:- ఆ 
కథకుడు:- అందుకే...... నమ్మితీరవలెనయ్యా! 


వంతలు:- ఆ --- హః! 


బుజ్జకథ 113 
కథ కుడు:-ఎందుకంటారా? వినండి మరి! 

వంతలు:- చెప్పండి మరి! 

కథకుడు:- (రాగాలాపన) 


ళ4 


అష్టఘంటముల - వ్రాయసగాళ్లూ 


ఆమె - కొలువులో చేరారూ ॥1తందాన॥ 
ద్విపదలో - శ్రీ భాగవత గాథలెల్లా ॥తందాన॥ 
చెప్పి - వ్రాయించిందీ --- ॥తందాన॥ 


గోపీనాటకమ్మను - గొల్లాకలాపము ॥తందాన॥ 
నరసింహ విలాస - యక్షగానమ్మూ ॥తందాన॥ 
వాయించు కొనిపోయి.... ॥[తందాన॥ 
నటియించేవారండీ! 1తందాన॥ 


వచనం:- అంతేకాదు --- 
శ్రీ వేంకటాచల మాహాత్మ్య చంపూ ॥తందాన॥ 
జలక్రీడావిలాస యక్షగానమ్మూ + 
ముక్తికాంతా విలాస - యక్షగానమునూ ॥తందాన॥ 
వాశిషర్రామాయణ _ ద్విపదకావ్యమ్మూ ॥తందాన॥ 
రచియించినాదండీ! - శ్రీ వెంగమాంబ ॥తందాన॥ 


వచనం:- ఆ తల్లి కవిత్వసృష్టి అంతటితో ఆగిపోలేదు నాయనా! 


వంత(1):- మరింకా వ్రాసిందా? 
వంత(2):- అయితే ఏమేమి వ్రాసినదయ్యా? ఇంకానూ- 


కథకుడు:-"తరిగొండ శ్రీ లక్ష్మీనారసింహశతక, 
మా స్వామిపేరిట _ తత్త్వ్వగీతాలు 1తొానె తందానా! 
రాజయోగా సార - మాశు కందార్థాలుఃతానె తందానా! 


114 భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 


ఎన్నొ సంవాదాలు - పాటల్లో వ్రాసింది 
తరిగొండ శ్రీవెంగమాంబా --- ॥తానెతందానా॥ 


వంతలు:- తరికిట తరికిట తరికిట రుం తరితరినానా। 
కథ కుడు:-అయ్యలారా! 

వంతలు:- ఆ. 

కథ కుడు:-అన్నలారా! 

వంతలు:- ఆ --హా.1 


కథకుడు:- ఆ రీతిగా అ మహాతల్లి - భక్తురాలు శ్రీతరిగొండ 
వెంగమాంబస్వామినే మది నమ్మిన పవిత్రురాలై- 


వంతలు:- రాలై- 

కథ కుడు:- శ్రీ శ్రీనివాసునిలోనే ఆ తరిగొండ లక్ష్మీనారసింహుణ్ణీ, 
శివుణ్సీ, శ్రీకృష్ణుల్లీ అందరినీ అభేదదృష్టితో దర్శించీ- 

వంతలు:- దర్శించీ-- 


కథకుడు:- యోగినియై, తాపసియై, కవయిత్రియై, వేదాంతియై 
పరమశాంత సహన శీలవతియై- 


వంతలు:- సకల సుగుణాల వాలయై - ఆతల్లి-- 


కథకుడు:- నవానమా జీవిద్దైం, ఎనుబదేడేళ్ళ్లు జీవించి 
ఈశ్వరనామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ నవమీ పవిత్ర 
దినం నాడు శ్రీవేంకటేశ్వర స్వామిలో లీనమై 
పోయిందయ్యరో!- 


కథకుడు 
వంతలు 


| 


బుజ్జకథ 115 


(దరువులు - చిరుతలు - తాళాలు - చిందులు) 

తానె తందనా - తానె తందనా - తానానె తానానె 

తాన తందనా - తానె తందనానా - ధరికిట 

తానతందనానా 

జయజయ శ్రీ తరిగొండ వెంగమాంబకూ 

జయ జయ శ్రీ తరిగొండ వెంగమాంబకూ 

జయ జయ శ్రీ తరిగొండ వెంగమాంబకూ 
1జయజయజయ॥ 


మాధవునకు' - జయమంగళం 
శ్రీమహినీళునకు - మంగళం 
గురుతరవేంకట - గిరిపతియై మము 
మరువని సామికి - మంగళం 
తరిగొండాధీశ్వరు - డై మమ్మే 

మరని నృహరికిని మంగళం - జయమంగళం 
తిరువేంకటనాథునకు - జయమంగళం 


తరిగొండ శ్రీవెంగమాంబా 
వరదుడు తిరుమల గిరివాసునకు - మంగళం 
జయమంగళం - శుభమంగళం! 
మంగళంమహత్‌ 


116 





